మెదక్‌ జల్లా 
సాహొత్వ చరిత్ర 


డా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 


Hae pis, 
|. రై [ | 
తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 67 


మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
- డా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : జూన్‌, 2019 


ప్రతులు : 1000 

వెల : రూ. 40/- 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌ 1-9-1126/ి 


ఆజామాబాద్‌, హైదరాబాద్‌ - 500 020 
ఫోన్‌ : 040 27678411 


(ప్రచురణ - ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యం|[త్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
జిల్లా? ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళిలో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్లే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ - 


3 


ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 

సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయన మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లా 
భౌగోళిక స్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో ఆవిష్కారమౌతున్నది. 
సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని, 
సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య 
చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా 
మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య 
చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా ఆవిష్మరించగలుగుతాయి. దానికి 
మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
02.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


పేజి నం. 
భౌగోళిక నైసర్గిక స్వరూపం 11 
1.1 ప్రవేశిక 
12 భౌగోళిక క్షేత్రీయ అమరిక-ఎల్లలు 
1.3 సార్థకమైన నామధేయాలు 
1.4 నేలలు, స్వరూప స్వభావాలు, వ్యవసాయం 
1.5 పర్వత (శ్రేణులు - అడవులు 
1.6 రవాణా 
1.7 ప్రధాన జలవనరులు, నీటి వ్యవస్థ 
18 ఖనిజ సంపద 
19 పలు రాజవంశాల పాలకులు 
స్థానిక రాజుల పరిపాలన 18 
2.1 రామినేడు 


2.2 అల్లమరెడ్డి 

2.3 పెద్ద నారసింహారెడ్డి 

2.4 లింగాయమ్మ 

2.5 రాజాకృష్ణారెడ్డి 

2.6 శంకరాంబ 

సామాజిక పరిస్థితులు-సంస్కృతి 24 
8.1 సామాజిక పరిస్థితులు - సంస్కృతి 

83.2 దేవాలయాలు, జాతరలు 

3.8 శాసన చరిత్ర విశేషాలు 


3.3.1 శాసనాలు 


ప్రాచీన సాహిత్య చరిత్ర-ప్రబంధ పూర్వయుగం 
(క్రీపూ. నుండి క్రీ.శ. 1400 వరకు) 

ఆధునిక సాహిత్య చరిత్ర-పునర్వికాసపు తొలిదశ 
(కీ.శ.1800 నుండి 1930 వరకు) 

యక్షగాన వికాసం 

పునర్వికాస మలిదశ (క్రీ.శ. 1930 నుండి 1970 వరకు) 
వర్తమాన సాహిత్యం 

కథా సాహిత్యం 

(ప్రవాస కవులు, రచయితలు 

సాహితీ సంఘాలు 

షత్రికారంగం 

ముగింపు 

ఉపయుక్త గ్రంథసూచి 


36 


46 


57 
70 
77 
78 
81 
84 
84 
87 


పారవశ్యం 


గాసట వీసటగా ఉన్న కాల సందర్భంలో తెలంగాణ సాహిత్య అకాడమి 
అధ్యక్షులు డా॥ నందిని సిధారెడ్డిగారు, కార్యదర్శి డా॥ ఏనుగు నరసింహారెడ్డిగారు 
తలపెట్టిన తెలంగాణ జిల్లాల సాహిత్య చరిత్ర రచన ఒక బృహత్‌ కార్యక్రమం. 
చారిత్రాత్మక నిర్ణయం. ఎందరో మహనీయులు తెరమీదికి వస్తున్న అపూర్వ సందర్భం. 
మనలను మనం దర్శించుకుంటున్న ఆత్మవిశ్వాసం. 

మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర రాసే అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞున్ని, 

భౌగోళిక ఎల్లల మధ్యనే జీవకోటి నిర్మాణం జరిగింది. అవే జీవన వనరుగా 
మానవ వికాసం జరిగింది. మానవ సంబంధాలకూ ప్రబలకారణం అయినాయి. 
నేలలు, నీరు, నదులు అడవి కొండ గుట్ట ప్రధాన వనరుల చుట్టూ మొదలైన పరిణామం 
సంస్కృతి, సాహిత్య వారసత్వానికి పునాదులు వేసింది. ప్రాచీన సాహిత్యం నించి 
నేటిదాక భౌగోళిక ప్రస్థావనకు ప్రాముఖ్యత ఉంది. వనరుల మీద ఆధిపత్యం ఆర్థిక 
సంబంధాలు, మార్పులు, వ్యాపారీకరణ తర్వాతి మార్పులు. వాటికి అనుగుణంగా 
పరిస్థితులను బట్టి సాహిత్యం, సాహిత్య చైతన్యం ప్రకారంగా పరిస్థితులలో మార్పులు 
సంభవిస్తాయి. 

గత వర్తమానాల నించి భవిష్యత్తును దర్శించే ప్రతిభ గల సమాజాలు నివసించే 
ప్రతి ప్రాంతానికీ తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆ వైశిష్టం కాల గర్భంలో 
కలిసిపోకుండా భద్రపర్పడం ఒక ఎత్తైతే, వాటిని వేరు వేరు కోణాలలో పరిశీలించడం 
మరొక ఎత్తు. తెలంగాణలో ఆ నిర్మాణాత్మక కృషి ప్రారంభం కావడం గర్వకారణం. 

జిల్లా సాహిత్య చరిత్ర క్షేత్రపర్యటనతో ముడిపడి ఉండడం వలన నా పని 
రెండు భాగాలలో కొనసాగింది. ఒకటి, జిల్లా రచనలు సేకరించడం, రెండోది, విషయా 
నుసారమైన వర్గీకరణ చేయడం. వివిధ కాలాలలో మెదక్‌ జిల్లా సాహిత్యం, ప్రభావాలు, 
వివిధ పాలనలు, భౌగోళిక, చారిత్రక సంబంధాలు ఇందులో ఉన్నాయి. ఉన్నవి, 
లభ్యమైనవి స్వీకరించాను. అన్ని సాహిత్య ప్రక్రియలలో పద్యం, వచన కవిత్వం 
ఎక్కువగా ఉంది. వర్తమాన కవిత్వం అందించిన స్ఫూర్తి ఎక్కువ. జీవితాన్ని చిత్రించే 


కథ రాసే వాళ్ళ కొరత ఉంది. సగర్వంగా చెప్పుకొనే విశేషం ఒకటున్నది. అది 
దేశకాల పరిస్థితులకు వెనువెంటనే స్పందించి కవిత్వం, కథ రాయగలగడం. 
రచయితలు సామాజిక ప్రయోజనాన్ని కాంక్షించడం. వెల్తుర్ది మాణిక్యరావు వంటివారు 
అభ్యుదయాన్ని ప్రదర్శించటం ఆనాటికి గొప్ప విషయం. 

అన్వేషణ, శాస్త్రీయ ప్రమాణాలు సాహిత్య చరిత్రకు విశ్వసనీయతను గౌరవాన్ని 
చేకూరుస్తాయి. అందువల్ల ఆకరాలను బట్టే (యుగ) కాల విభజన చేశాను. తద్వారా 
మెదక్‌ జిల్లా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖులను ఆవిష్కరించే ప్రయత్నం 
చేశాను. స్థల, కాల పరిమితులను దృష్టిలో ఉంచుకొని విస్తార చర్చ చేయలేదు. 
సాహిత్య అకాడమి మార్గదర్శకాలు పాటించాను. ఇది నా పరిశోధనాంశం కావడంతో 
రచన కొంత సులువైంది. 

ఎంత చేసినా ఇంకా మిగిలే ఉన్న కోణాలుంటాయి. సాహిత్య సంబంధాలైనా, 
మరేవైనా స్థానీయంగా ఎక్కడికక్కడ రికార్డు కావడమనేది సమైక్య పాలనలో జరగలేదు. 
విసృతి, నిరాశకు గురికాబడింది. లోతుపాతులు చెప్పేవారు, అనుభవజ్ఞులైన తరంలోని 
పెద్దలు, నిష్ణాతులు ఒక్కొక్కరు కీర్తిశేషులయ్యారు. వారి అడుగుజాడల, తెలియవచ్చిన 
విషయాలు స్వరాష్ట్రంలోనైనా ఇట్లా పదిలపర్చుకుంటే ధన్యులమవుతాం. 


- డా. బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 
సెల్‌.నెం. 9908519151 





Yా చిత్రపటం 


మెదక్‌ జిలా చి 


1. భౌగోళిక-నైసర్గిక స్వరూపం 


1.1. ప్రవేశిక : 

భౌగోళిక పునాదుల మీదనే జీవకోటి నిర్మాణం జరిగింది. భౌగోళిక నైసర్గిక 
మూలాలు లేని మానవాభ్యుదయం లేదు. భౌగోళికం, సామాజికం అనే అంశాలు 
ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వేరు వేరుగా ఉంటాయి. రెండూ విడదీయరాని 
సంబంధాన్ని కల్గి ఉండి ఉనికి అస్తిత్వాలను వికాసాలను ప్రభావిత పర్చుకుంటూ 
పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఇట్లాంటి నిర్దిష్టమైన ప్రాంతంలోని సమాజపు 
సంస్కృతిలోని భాగమే సాహిత్యం. ప్రభావిత ముద్రలు లేని సాహిత్య చరిత్ర లేదు. 

ఒక ఆవరణపు భూమి, ఎల్లలు, పర్వతశ్రేణులు, జనవనరులు, శీతోష్టస్థితి 
గతులు, అడవులు, ఖనిజసంపద, విద్యుత్తు, పంటలు, పరిశ్రమలు, రవాణా, వినోద 
విహారస్థలాలు, జనాభా, శాసనాలు, దేవాలయాలు, జాతరలు, గ్రంథాలయాలు, ప్రజా 
పోరాటాలు, సంఘంతో విడదీయరాని సంబంధాలలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక 
బంధాల చుట్టూ అల్లుకొని ఉంటాయి. 

భౌగోళిక పరిసరాల ఆధారంగానే సమాజం అభివృద్ధి చెందుతూ పరిసరాలను 
అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. భౌగోళిక నైసర్గిక స్వరూప స్వభావాలు మనిషికి 
అవసరమయ్యే వనరులతో ముడిపడి ఉన్నాయి. అక్కడ ఆత్మబంధాలున్నాయి. కనుకనే 
పుట్టిపెరిగిన ప్రాంతంపై మనిషికి మమకారం ఎక్కువ. “ఉన్న ఊరూ కన్న తల్లీ ఒక 
సుతోంటరు” అన్నంత దగ్గరగా ఆవాసాల చుట్టూ భౌగోళికం అల్లుకొని ఉన్నది. ఇది 
సాహిత్యంతోనూ అనేక శాస్తాలతోనూ అంతఃసంబంధాన్ని కల్లిఉన్నది. 
1.2. భౌగోళిక క్షేత్రీయ అమరిక-ఎల్లలు : 

మెదక్‌ జిల్లా 18.046 ఉత్తర మరియు 78. 263 తూర్పుఅక్షాంశ రేఖాంశాలలో 
విస్తరించి ఉంది. 


భౌగోళిక -నైసర్గిక స్వరూపం 11 


“పడమట వాయులీనమయి వర్తిలు బీదరు దక్షిణమ్మునన్‌ 
బడి సొగసించు బాటయయి వన్నెలు చిందెడు రంగిరెడ్డి - ఏ 
ర్పడిన మృదంగరావ పరిపాటి కరీంనగరు స్వరంగలై 

కడిమి నటింప హద్దులయి గజ్జెలు గట్టె నిజామబాదు - స 
వ్వడులకు మెత్కుసీమ కొలువౌ పదమంజిరఘల్లుఘల్లునన్‌” 


(ప్రముఖ కవి ప్యారక శేషాచార్యులు రచించిన పద్యం) 

మెతుకుసీమ రాజ్యలక్ష్మికి ఒక సాహిత్య సాంస్కృతిక వలయం ఉంది. పడమట 
దిక్కు (వాయువిలీనం) వాయులీనమై బీదర్‌ వర్థిల్లుతున్నదని, అక్కడి నుండి వచ్చే 
మంచి గాలికి దక్షిణము దిక్కంతా సొగసించే బాటలు పాటగా, కరీంనగర్‌, వరంగల్‌ 
రెండూ మృదంగ తలాలు, నిజామాబాదు గజ్జెల సవ్వడులలో కొలువైన జిల్లా 
సాహితీవేత్తల వివిధ సాహిత్య ప్రక్రియల పద మంజీరలు ఘల్లు ఘల్లుమని ఒప్పినాయని 
మెదక్‌ జిల్లా సాహితీ సంపదను అభివర్ణిస్తూ రచించిన పద్యమిది! 

మెదక్‌ జిల్లా నిజాం రాష్ట్రంలో కీలకమైంది. జిల్లా ఎల్లలు పాలనా పర్యంతం 
అనేక మార్పులకు లోనైనాయి. తెలంగాణ రాష్ట్రావిర్భావానంతరం పరిపాలనా సౌలభ్యం 
కోసం అక్టోబర్‌ 2016న కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఆ మార్పు ప్రకారం 
ప్రస్తుతం సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్‌ జిల్లాలు మెదక్‌ జిల్లాకు ఎల్లలు. 
జిల్లాలో 20 తహసీళ్ళు ఉన్నాయి. 7,67,428 జనాభా ఉంది. మెదక్‌, నర్బాపూర్‌ 
తూఫ్రాన్‌ రెవిన్యూ విభాగాలు, 2,740.89 చదరపు కి.మీ. వైశాల్యంలో మొత్తం 
381 గ్రామాలు స్థిరమైనాయి. జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణం. ఇది 180322' 
ఉత్తరం, 7861617" తూర్పు మరియు 18. 056111 ఉత్తరం, 271351 తూర్పు 
అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 
1.3. సార్థకమైన నామధేయాలు : 

మెదక్‌ జిల్లా బౌద్దుల కాలంలో ఆశ్మకరాష్ట్రంగా, ఆశ్శక దేశంగా పిలువబడింది. 
జైనుల కాలంలో పులాకరాష్ట్రమని వ్యవహరించబడింది. శాతవాహనుల కాలంలో 
“మంజీరికాదేశంిగా రాష్ట్రకూటుల పాలనలో 'నాగభూమి'గా పిలువబడింది. 
కాకతిబేతరాజు పరిపాలనలో “కొరవిదేశం'గా రెడ్డిరాజుల కాలంలో 'రాచవీడు” 
కుతుబ్‌షా పాలనలో కాసలనాడుగా 'మెతకు దర్గంిగా పిలువబడింది. 


12 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


అసఫ్‌జహీల పరిపాలనలో నిజాం సర్మారు విభజించిన ఐదు సుబాలలో మెదక్‌ 
సుబా ఒకటి. ఇక్కడి పరిమళభరితమైన పూల తోటలలోకి నిజాం రాజులు తరచూ 
విహారానికి రావడం వలన ఈ ప్రాంతం 'గుల్బనాబాద్‌గా పేరొందింది. 

సాహిత్య సంస్కృతుల దృష్ట్వా ఈ ప్రాంతం అత్యంత ప్రాచీన చరిత్రను కల్లి 
ఉన్నది. 

బియ్యం పంట భారీగా పండడం వలన అన్న సమృద్ధికి పర్యాయంగా “మెతుకు” 
అని రాను రాను జనం పలుకుబడిలో తి అక్షరం లోపించి 'ది అక్షర ఉచ్చారణతో 
మెదకు, మెదక్‌గానూ వర్తమాన జిల్లా నామధేయం సార్థకమైంది. 
1.4. నేలలు, స్వరూప స్వభావాలు, వ్యవసాయం : 

మెదక్‌ జిల్లా ప్రధానంగా వ్యవసాయంమీద ఆధారపడి ఉంది. ప్రజల 
జీవనాధారమైన నేలలు, వాటి స్వరూప స్వభావాలు, సాహిత్య సంస్కృతులు, పరస్పరం 
ప్రభావితమవుతాయి. 

ఇక్కడి నేలలను చెలకనేలలు, దుబ్బనేలలు, నల్లరేగడి నేలలు, గులకరాళ్ళ 
నేలలుగా విభజించవచ్చు. తూ్రాన్‌, నర్సాపూర్‌, పాపన్నపేట పరిసరాలలో చెలక 
నేలలు, నల్లరేగడి నేలలు, రామాయంపేట, మెదక్‌, తూ(ఫ్రాన్‌ ప్రాంతంలో దుబ్బనేలలు, 
నిజాంపేట్‌, రేగోడ్‌లలో గులకరాళ్ళ నేలలు ఎక్కువగా కనిపిస్తాయి. 

జిల్లాలో 1950 వరకు పెద్ద మోట బావులుండేవి. వ్యవసాయం వర్షాధారమైంది. 
జీవనాధారం వ్యవసాయమే. వాణిజ్యపరమైన వ్యవసాయం చాలా తక్కువ. ఆబి-తావి, 
చింత పువ్వుకార్తి ఇట్లా మూడు ఫసల్‌లలో పండించారు. 


“అవిటి బ్రతుకుల వంటి 
చవిటి నేలలు దూరి 
ప్రవహించెమంజీర 
ప్రకటించె నిజధార” 


అంటూ వేముగంటి నరసింహాచార్యులు 'మంజీర నాదాలు'లో నేలను వర్ణించారు. 
ఇక్కడి నేలలు లవణక్షారాలులోపించి ఉన్నాయి. ఇక్కడ పలుగురాయి, పరుపుబండ, 
ఇసుక నేలలు ఉన్నాయి. మంజీరానది నిరుపేదల పాలిటి కల్పతరువైంది. 


భౌగోళిక -నైసర్గిక స్వరూపం 13 


నల్లరేగడి నేలలో చెరుకు, మొక్కజొన్న, పత్తి, వరి, బాస్మతి, తైదలు, చావల 
ఎగ్రొడ్లు పండిస్తారు. పొగాకు, జనుము, వెల్లుల్లి, అల్లం, పసుపు, పప్పులు, ఆముదం, 
పొద్దుతిరుగుడు, ఆలుగడ్డ పంటలు కూడా పండిస్తారు. 
1.5. పర్వత శ్రేణులు-అడవులు : 

మెదక్‌ జిల్లా పర్వతాలు బాలాఘాట్‌ పర్వత (శ్రేణికి చెందినవి. గజ్వేల్‌- 
రామాయంపేట నుండి విస్తరించిన ఒక పర్వత వ్రేణి ఉత్తర దిశగా వ్యాపించి కామారెడ్డి, 
నిజామాబాద్‌ జిల్లా దక్షిణ ప్రాంతానికి దారితీసి తిరిగి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మరొక 
వరుస జిల్లాలోని వాయువ్యదిశ నుండి తూర్పు దిశగా మెదక్‌ వైపు వ్యాపించి ఉంది. 
కాకతీయులు నిర్మించిన మెతుకు దుర్గం కోట ఈ వరసలో ఉంది. జిల్లాలో చిన్న 
చిన్న గుట్టలు రాళ్ళు ఉన్నాయి. రామాయంపేట వద్ద “'ఎక్కలదేవ్‌' పరుపుబండ తూప్రాన్‌ 
వద్ద గల పరుపుబండ విస్తీర్ణంలో ఎత్తులోనూ విశాలమైనవి. 

పర్వత శ్రేణులు, కొండలు గుట్టల చుట్టూ రమణీయమైన అడవి వ్యాపించి 
ఉంది. మానవ వనరుల కేంద్రంగా రహస్యఉద్యమాలకు సాహిత్యానికి నెలవుగా 
జిల్లా వాసులతో అడవికి సంబంధాలున్నాయి. సంవత్సరానికి తొమ్మిది నెలల పొడువునా 
పర్వతజాలు ఉండేదని వయోవృద్దులైన స్థానికులు చెపుతారు. పర్వతపాద ప్రాంతాల 
చేరువలో జంతు, పశు, పక్ష్యాదులకోసం కాకతీయులు జలాశయాలను ఏర్పర్ప్సారు. 
నిజాం రాజులు దాన్ని అనుసరించారు. ఈ వ్యవస్థ భూగర్భ జలాలను కాపాడాయి. 
గుట్టలు, రాళ్లు, పర్వతాలు, అడవి శీతోష్టస్థితిని సమతౌల్యంగా ఉంచడానికి 
దోహదకారులు. ఇవి వర్షాభావం లేకుండా కాపాడుతాయి. జిల్లా రాష్ట్రరాజధానికి 
దగ్గరలో ఉండడం వల్ల గృహాది నిర్మాణాలకోసం రాయి, అడవి ధ్వంసమైంది. 
ఇరవయో శతాబ్దిప్రారంభంలో... 


“మూడు లక్షల యెకరాల బీడులందు 
పులులు దిరుగాడు దట్టంపు పొదలు గలిగి 
గొప్ప యడవులు చెలువుగా నొప్పుచుండ 
కుతకముప్పొంగ నలరుమా మెతుకు సీమ” 


అన్నారు శిరుశిన గండ్ల కృష్ణమాచార్యులు “మెతుకుసీమ” ప్రథమఖండంలో. 
అడవి వైభవంగా ఉండేది. నిజాం ప్రభువుల బ్రిటిష్‌ పాలకుల నజరానాలకు 
భూస్వాముల అధికారాలకు అక్రమ కలపవాడకానికి అడవి తరిగిపోయింది. తిరిగి 


14 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


నాటి కళ సంతరించుకునే విధంగా అడవి సమృద్ధికావాలి. ఆ దిశలో ప్రస్తుతం 
బృహత్‌ హరితవన కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నది. 

మెదక్‌ జిల్లాలో సహజమైన అడవులున్నాయి. 1914లో అటవీ సర్వే జరిగింది. 
1975 నాటికి అటవీ సంపద తగ్గింది. 

నర్సాపూర్‌ అడవులకు ప్రాచీన చరిత్ర ఉంది. ఇక్కడ సినిమా షూటింగ్‌లు 
విహారయాత్రలు, ప్రకృతి ఆహ్లాదకర పర్యటనలు ఎక్కువగా జరుగుతాయి. రాష్ట్ర 
రాజధానికి మెదక్‌ జిల్లా చేరువలో ఉండడం వలన, మార్కెట్‌ రవాణాకు అనుకూలత 
కలుగుతుంది. పొరుగు రాష్ట్రాలతో, రోడ్డు, రైల్వేలు ఉండడం, శ్రీమతి ఇందిరాగాంధి 
ప్రధానమంత్రిగా, టి. అంజయ్య ముఖ్యమంత్రిగా గెలుపొందిన చరిత్ర, భూమి, 
కార్మికులు చౌకగా లభించడం, వనరుల లభ్యతలవల్ల మెదక్‌ జిల్లా ఎల్లలనిండా, 
జిల్లాలోనూ విసృతంగా పరిశ్రమలు స్థాపించారు. ఉద్యోగ ఉపాధి మార్గాలను భవిష్య 
ప్రయోజనాలుగా చూపినా భారీ కాలువ్యకోరలలో ప్రజలు చిక్కుకున్నారు 
తప్ప స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కలేదు. 
1.6. రవాణా : 

కాళ్ళీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రవాణా సౌలభ్యం గల జిల్లా మెదక్‌ 
జిల్లా. రోడ్డు, రైలు మార్గాలు దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతాయి. జాతీయ 
రహదారి 44, రాజీవ్‌ రహదారి బొంబాయి హైవేలను కలిపే రోడ్డు రవాణా వ్యవస్థ 
ఉంది. ప్రధాన రహదారులు ఇవి... 

1. సంగారెడ్డి - నాందేడ్‌ - అకోలా మార్గం. 

2. హైదరాబాద్‌ - నర్సాపూర్‌ - బోధన్‌ మార్గం. 

3. హైదరాబాద్‌ - కామారెడ్డి - నిజామాబాద్‌ మార్గం. 

4. సిద్దిపేట - మెదక్‌ - నారాయణఖేడ్‌ మార్గం. 
5. హైదరాబాద్‌ - కరీంనగర్‌ - చంద్రాపూర్‌ మార్గం. 

గోండియా, బొంబాయి, షోలాపూర్‌, బీదర్‌, దెగ్గ్లూర్‌, చించోళి, నిర్నమన్నెల్లి, 
మన్వైక్షిళ్లి, గుల్బర్గా, బీజాపూర్‌, నాందేడ్‌, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాలకు 
రోడ్డు మార్గాలున్నాయి. సికింద్రాబాద్‌ మన్మాడ్‌ రైలుమార్గం ప్రధానమైంది. 
1.7. ప్రధాన జలవనరులు, నీటివ్యవస్థ 3 
మంజీరానది : మెదక్‌ జిల్లాలో ప్రవహించే ఏకైక పెద్ద నది మంజీర. ఇది మహారాష్ట్రలోని 
బీడ్‌జిల్లా పటోడా తాలుకా బాలాఘాట్‌ పర్వతశ్రేణి ఉత్తర అంచులో 828 మీటర్ల 


భౌగోళిక-నైసర్గిక స్వరూపం 15 


ఎత్తున జన్మించింది. 30,844 చదరపు కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతం 
ఉంది. దీని పొడవు 724 కి.మీ. 512 కి.మీ. ప్రవహిస్తుంది. తిర్హా ఘర్పీ దేవన్‌, 
తవర్ణా కారంజ, హలయి, లెండి, మనేర్‌ నదులు దీనికి ఉపనదులు 

మంజీరా నదిమీద మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట. 
ఇది 1905 లోనిర్మించబడింది. ఐదువేల ఎకరాలకు నీళ్ళు అందించాలన్నది దీని 
లక్ష్యం. కుడికాలువను మహబూబ్‌ నహర్‌ అంటారు. నవాబ్‌ అలీయార్‌ జంగ్‌ 
ఎడమకాలువ ఫతే నహర్‌ను నిర్మించాడు. 1926వ సంవత్సరంలో నీటిపారుద శాఖ 
కార్యాలయం మెదక్‌లో ఏర్పడింది. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లు ఈ పరిధిలోనివే. 
1926లోనే రాయిన్‌ పల్లిలో పుష్పవాగు ప్రాజెక్టు 1933లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు 
ఏర్పర్పారు. 1956 వరకు 535 నీటివనరుల కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ మెదక్‌ 
కార్యాలయం ఆధీనంలో పనిచేశాయి. 

మంజీరా నీటిని జిల్లావాసుల సాగునీటికి, తాగునీటికి వినియోగించాలని 
ఉద్యమాలు జరిగాయి. నాటి ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల మొరను బేఖాతరు చేశాయి. 
నేడు తెలంగాణ రాష్ట్రంలో చెరువు కుంటల మరమ్మత్తు నిర్మాణం, మిషన్‌ భగీరథ 
వంటి చర్యలకారణంగా పరిస్థితులు మారినై. మంజీరానదితోపాటు ఈ ప్రాంతంలో 
గంగకత్వ, దబ్బ, నంది, నారింజ, హల్షి, నక్కీ గన్నేరు వాగులు ఉన్నాయి. గొలుసుకట్టు 
చెరువుల వ్యవస్థ ఉంది. నీటి రక్షణకు నీరడి వ్యవస్థలో వ్యవస్థీకృతమైన పనివిధానం 
ఉంది. 

నీటివసతి వెంట వ్యవసాయం కళలు సంస్కృతి విరాజిల్లుతాయి. సుఖశాంతులు 
నెలకొంటాయి. వాటిని అభివృద్ధి పరిచిన పాలకులను ప్రజలు ఎన్నటికీ మరవలేరు. 
1.8. ఖనిజ సంపద : 

మెదక్‌ జిల్లాలో కార్వర్డ్‌ ఇసుక, తెల్లబంక మన్ను లాటలైట్‌ భూమిలో తక్కువ 
లోతుల్లో లభ్యమవుతుంది. పాపన్నపేట పరిసరాలలో ఈ నిక్షేపాలున్నాయి. ఈ మన్నును 
గాజు తయారీలో వాడుతారు. 

భూగర్భశాస్ర్రజ్ఞులు 1958లో ఈ ప్రాంతపు ఖనిజవిలువలను అంచనా వేస్తున్న 
క్రమంలో నర్పాపూర్‌కు దక్షిణాన, తూర్పు భాగంలో కార్ట్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నట్టు 
కనుగొన్నారు. 


16 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఈ ప్రాంతంలో పలుగురాయి ఎక్కువ. వెల్టుర్తి, రామాయంపేట, తూఫ్రాన్‌, 
గొట్టిముక్కుల, చేగుంట, తిమ్మాపూర్‌, నర్సాపూర్‌, మెదక్‌ ప్రాంతాలలో ఇది ఎక్కువగా 
లభిస్తుంది. దీన్ని సీసం తయారీకి వాడుతారు. 

జిల్లా అంతటా సున్నపురాయి, అభ్రకం ఎక్కువగా లభ్యమవుతున్నాయి. 
శివ్వంపేట, వెల్టుర్తి, శంకరంపేట, నార్సింగి, నర్సాపూర్‌, రామాయంపేట, తూఫ్రాన్‌ 
ప్రాంతాలలోని సున్నపు బట్టీలు నిజాంకాలం నుండి ప్రాధాన్యతను కల్లి పలు 
నిర్మాణాలలో కీలక పాత్ర పోషించాయి. 

అధిమెస్టు-కొల్పారం, మెదక్‌, పాపన్నపేట నర్సాపూర్‌ పరిధులలో ఎక్కువగా 
లభించింది. దీన్ని సెమి(ప్రెషర్‌ స్టోన్‌గా, కటింగ్‌స్టోన్‌గా, గ్రానైట్‌స్టోన్‌గా యంత్ర 
పరికరాల అంతర్భాగాలలోనూ వాడుతారు. 

ఇక్కడ తెల్లరాయి, నల్లరాయి, పరుపుబండ అధికం. 

1.9. పలు రాజవంశాల పాలకులు : 

ఈ ప్రాంతాన్ని విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి 

చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్బాహీలు, అసఫ్‌జాహీలు, స్థానిక 


రాజులు పరిపాలించారు. 


భౌగోళిక-నైసర్గిక స్వరూపం 17 


2 స్థానిక రాజుల పాలన 


పూర్వం విశాల సామ్రాజ్యాలను రాజులు ఏకచ్చత్రాధిపత్యంగా ఏలినారు. 
వారికి సామంత రాజ్యాలు-రాజుల అండదండలు ఉండేవి. ప్రజాస్వామిక భావవిస్తరణ, 
ఉద్యమాలు, స్వాతంత్రాకాంక్ష్మ విముక్తి చైతన్యం బలపడిన ఆధునిక కాలంలో చాలా 
మార్చువచ్చింది. రెండింటి సంధికాలంలోనూ రాజుల ప్రభావం ఉంది. కాని విశాల 
రాజ్యాలు లేవు. స్థానిక రాజులు పరిపాలించారు. వారిలో రాజరిక గుణం ఉన్నప్పటికీ 
వారిద్వారా జరిగిన గ్రామాల ఏర్పాటు, చెరువుల నిర్మాణం, సాహిత్య సంస్కృతుల 
ఆదరణవంటి సుగుణాలు చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచి పోయాయి. 

తెలంగాణ ప్రాంతంలో చిన్న రాజ్యాలు 'దుర్గం'గా పిలువబడ్డాయి. 

ఆ దశలో మెతుకు దుర్గం, ఓరుగల్లు (వరంగల్‌ దుర్గం) రాయగిరి దుర్గం 
మొదలైనవి ఇక్కడి రాజుల అధీనంలో ఉండేవి. తొలి అసఫ్‌జాహీ వంశీయులు 
బెరంగజేబు చక్రవర్తిని ఒప్పించి ఆయనకు అభిమానపాత్రులైనారు. తెలంగాణ 
పాలకులయ్యారు. అనంతరం వారు సైతం పూర్తిగా అధికారాలు చెలాయించలేక 
అధికారాన్ని స్థానికులకే కట్టబెట్టిన చారిత్రక క్రమం ఇక్కడ ఉంది. ఇలాంటి వారిలో 
రాణి శంకరాంబ పీష్వాలతో జరిగిన యుద్ధంలో నిజాం నవాబుకు అండగా ఉన్న 
వీరవనిత. 'రాజ్ఞి శార్టూల” బిరుదాంకితురాలు. 

మెతుకు రాజ్యాధిపతులు పరిపాలించిన ప్రదేశం కాకతీయ రాజ్యాంతర్గతం. 
ఇక్కడి “టేకుమాలు” శిలాశాసనంలో ప్రతాపరుద్రుని ప్రధానమంత్రి పురవరి 
మహాదేవనాయకుని పేరు ఉంది. ఇది ఒక ప్రబలమైన రుజువుగా మన కళ్ళ ముందు 
ఉన్నది. మెతుకు దుర్గంతో పాటు భువనగిరి, రాచకొండ, దేవరకొండ, పానుగల్లు 
అనపోతనాయకుని అధీనంలో (క్రీ.శ. 1361 నుండి 1384 వరకు) ఉండేవి. 


18 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


టేకుమాలు నుండి అందోలు పర్యంతం “చర్శశుద్ధి విస్తారంగా జరిగింది. 
చర్మ ఉత్పత్తులలో, వివిధ వస్తువుల తయారీలో ఈ ప్రాంతం విశిష్టస్థానం గలది. 
రాజులు నిజాం (ప్రభువులు నాటి పనితనానికి అబ్బురపడ్డారు. 
2.1. రామినీడు : 

క్రీ.శ. 1400-1450 మధ్యకాలంలో రామినీడు మంజీరా నదీతీరంలో దళిత 
(హరిజన) కర్మాగారంగా పేరొందిన “లందలు” ప్రదేశాన్ని దర్శించాడు. ఈ కర్మాగారాలు 
మెదక్‌ నర్సాపూర్‌ వాగుల తీరం వరకు విస్తరించి ఉండడం ఆయనను ఆశ్చర్యచకితుణ్ణి 
చేసింది. ఈ ప్రాంతంలో చర్మపుకర్ర, తోలుతొండాలు, చెప్పులు, వ్యవసాయ పనిముట్లు 
చేస్తున్న కళాకారులపట్ల అభిమానంతో ఈ పరిసరాలను 'లందలు’ అనే గ్రామంగా 
తీర్చిదిద్దాడు. అదే లందవోలు, అందవోలు నేటి అందోలుగా మార్చుచెందింది. 

రామినీడు ఇక్కడి వ్యవసాయ బీడుభూములను సాగులోనికి తెచ్చాడు. చెరువులు 
తోడించాడు. బీదలకు భూములిచ్చాడు. దేవాలయాలు నిర్మించాడు. ప్రజలకు 
దగ్గరయ్యాడు. ఆ వంశ పాలనలో మెదక్‌ జిల్లా అంతర్భాగం. ఆయన అడుగుజాడలలో 
పాలకుల కిందితరం నడుచుకున్నది. ఆ ప్రభావంగానే తర్వాత కాలంలో నిజాం 
రాజులు చర్మశుద్ధి కర్మాగారస్థాపనను ప్రోత్సహించారు. నార్సింగి గ్రామంలో (నేడు 
మండలం) ఎన్‌.టి.పి.సి. చర్మశుద్ధి, తోలువస్తువుల తయారీ కేంద్రం ఉండేది. 
స్వాతంత్రానంతరం నుండి 1982 దాకా కర్మాగారం నడిచింది. గతంలో ఇలాంటివే 
అందోలు, జోగిపేట ప్రాంతాలలో స్థాపించబడ్డాయి. 

నేటి మెదక్‌ జిల్లాను చరిత్రలో ముసలారెడ్డి, పెద్దారెడ్డి, అల్లమ చౌదరి, రామారెడ్డి 
చౌదరి, సదాశివరెడ్డిలు పాలించారు. 
2.2. అల్లమరెడ్డి : 

పెద్దారెడ్డి కుమారుడు “అల్లమరెడ్డి 1515 నుండి 1660 దాకా పరిపాలించాడు. 
తండ్రీ కొడుకులు పరాక్రమ వంతులు. తండ్రిపేర పెద్దాపురం; అల్మాయిపేట కులదైవం 
పేరిట ఏర్పడిన గ్రామాలు. ఇవికాక పట్టమహిషి పేరిట పోసానిపల్లె, పోసారం 
గ్రామాలు ఏర్పడ్డాయి. అల్లమరెడ్డి ప్రజల బాగుగోరి పాలించాడు. 


స్థానిక రాజుల పాలన 19 


“పేరు స్థిరమొప్ప నల్లమ పేటనిల్పె 

అల తటాకంబు గొల్చి మల్మాపురమునకు 
తగవులను దీర్చ పెద్దలను నిల్చె 

ప్రజల చౌదరియని ప్రఖ్యాతి పార్థివుండు” 


అల్లమరెడ్డికి చౌదరి అనే బిరుదు ఉన్నది. 

ఇక్కడి అల్లాదుర్గానికి ప్రాచీన చరిత్ర ఉంది. యల్లమ్మ దేవత పేరుతో పాలనా 
దుర్గంగా యల్లాదుర్ణము, తదనంతరం అల్లాదుర్గంగా రూపాంతరం చెందింది. 
చారిత్రకాధారాలను బట్టి ఇది జైనుల వాసయోగ్యమైంది. వారి ఆరాధ్యదేవత కాకతమ్మ 
ఏకవీర, యల్లమ్మలు, వారి పేరిట అల్లాదుర్గంపేరు స్మారకమైంది. 

మల్యాలదేవీ ప్రసాద్‌ పరిశీలనలో “అంబా, అక్కా, అల్లా, ఏతే మాతృవాచకాః 
అజన్త స్త్రీ లింగ విశేష శబ్దాః” శబ్బమంజరి ప్రకారంగా అంబ, అల్లా పేరిట అల్లాదుర్గం 
గ్రామనామమై స్థిరపడింది. 

అల్లా దుర్గము పేరు ఆ దేవతను ఆరాధించే వాళ్ళుగా పెద్దారెడ్డి కుమారుడికి 
అల్లమప్రభువని పేరు (మెదక్‌ మండల సాహిత్య చరిత్ర - పుట 19) పెట్టుకున్నారు. 
అతడు తిరుగులేని వీరుడు. 

అప్పటి కాలంలో “చౌదరి” అన్నది గౌరవంతో కూడిన బిరుదుగా పరిగణించ 
బడింది. 

అల్లమరెడ్డి పాలనలో వది(గామాలకు ఒక “చౌదరి” అనే అధికారిని 
నియమించారు. ఈ అధికారి న్యాయాధిపతి వలె, వ్యవహార పరిష్కారాలు నిర్వహించే 
దక్షుడుగానూ ఉండేవాడు. 

ఊరి పెద్దలకు, శుభకర్మలలో అ(గతాంబూలము, అగ్రపూజలు, ఊరికి 
పెద్దదిక్క్మయి మెదులుతున్న వారసత్వంగల వారి ఇండ్లకు చౌదరి అనే పేరు ఇప్పటికీ 
ఉంది. పాలనాపరంగా సదాశివ రెడ్డి అనేరాజు కాలం వరకు ఇది ఉంది. 

క్రీ.శ. 1595-1632 వరకు మెతుకు సీమ రామారెడ్డి చౌదరి పాలనలో 
ఉంది. తదనంతరం సదాశివరెడ్డి 1650 వరకు పాలించాడు. అతని కూతురు 
“లింగాంబి, ఈమె పెద్ద నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నది. 


20 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


2.8. పెద్ద నారసింహారెడ్డి : 


“అంచిత కీర్తి మంతుడు దయా పరుండౌ నరసింహ శౌరియా 
కాంచన మిచ్చి తాగొనియె - కార్య సుధీరుని 'సిద్దుడింబకున్‌” 


పెద్ద నరసింహారెడ్డి సువర్ణమిచ్చి సిద్దిబలాలుడనే విదేశీ బాలుని కొన్నట్లు ఈ 
పద్యంతో తెలుస్తున్నది. తర్వాత సిద్దిబలాలుని సర్వసైన్యాధ్యక్షుని చేశాడు. ఇతనికి 
బెరంగజేబుతో మంచి సంబంధాలు ఉండేవి. నరసింహారెడ్డి సహనశీల గుణం, 
వినయం, శౌర్యాలకు ఆశ్చర్యచకితుడై బెరంగజేబు “మత్సహాయ మపేక్షించి గోరు” 
మన్నాడు. తమ వంశీయులు నెలకొల్పిన గ్రామ పరిసరాలపై తమ అధీనం నుండి 
సర్వాధిపత్యం కావాలని నరసింహారెడ్డి అడగగా 'మెతుకు సర్మార్‌ అనే రాజగౌరవ 
బిరుదుతో సహా బెరంగజేబు భాగాన్ని అప్పగించాడు. 

నరసింహారెడ్డి పాలనా వైశాల్యం పెరిగింది. అతడు రాజ్యాన్ని 18 పరగణాలు 
(నేటి తాలూకాలు) 14 పాళీలు (నేటి జిల్లాలు) ౩5 మొగసాలు (మున్సిఫ్‌కోర్టులు)గా 
విభజించారు. ఓరుగల్లు (వరంగల్‌) సర్మారు, రామగిరి సర్మారు, మొలంగూరు సర్మారు, 
స్తంబాద్రి సర్మారు అనే ప్రధాన నగరాలను ఏర్పర్పాడు. వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వం 
మెతుకు నగరంలో ఉండడం విశేషం. ఇతడు తన పాలనలో సాహిత్యాన్ని, కళలను 
ప్రోత్సహించాడు. కవులకు కళాకారులకు ఆశ్రయమిచ్చాడు. కృష్ణమూర్తి శతకము, 
కపిల దేవహూతి సంవాదము మొదలైనవి ఇతని ఆస్థాన పండితుల రచనలు. 
నరసింహారెడ్డి “అపరశిబి” అని పేరుగాంచాడు. 

2.4. లింగాయమ్మ : 

నారసింహారెడ్డి అనంతరం అతని సతీమణి లింగాయమ్మ రాచకార్యాలు 
నిర్వహించారు. తమకుడి భుజమైన సిద్ధి బలాలుడు రాజ్యతంత్రమంతా నడిపేవాడు. 
నారసింహారెడ్డి మరణసమయంలో అతను అప్పజెప్పిన రాజ్యభారం నిర్వహించడానికి 
సిద్దిబిలాలుడు కంకణబుద్దుడైనాడు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే రాజుపేరిట 
నారసింపేట, మహారాణి పేర “లింగమ్మ పేట”, స్వీయనామంతో “బిలాల్‌ పురము, 
సిద్దిపేట, అంబాజి పేట, శేరిపల్లి, సదాశివునిపేటలు నిర్మించాడు. గొప్పరాజనీతిజ్ఞుడు. 
వెలమకన్నెవరకు మున్నూరు (గ్రామాలలో కోటలు నిర్మించాడు. 


స్థానిక రాజుల పాలన 21 


2.5. రాజాకృష్ణారెడ్ది : 

ఆ తర్వాత రాజాకృష్ణారెడ్డి సిద్ధిబిలాలుని దత్తపుత్రుడు (క్రీ.శ. 1692-1700) 
భువనగిరి పర్యంతం పాలించారు. ఇతని పేరిట మెదక్‌ పసుపేరు తీరంలో కృష్ణాపురం 
వెలిసింది. స్వల్పకాలం పాలించినరాజు. క్రీ.శ. 1705 వరకు రాణి రామాయమ్మ 
పాలన సాగింది. ఈమె చెల్లెలి కుమారుడు బెల్లమరెడ్డి. అతని దత్తపుత్రుడు. 

మహారాజా లింగారెడ్డి క్రీ.శ. 1720 వరకు పాలించాడు. ఇతడు లింగాపురం, 
భార్యపేరు శివ్వాయమ్మ పేట (శివ్వంపేట) లు నిర్మించాడు. చెరువులు, పేదలకు 
భూములు ఇచ్చాడు. 

2.6. శంకరాంబ : 

లింగారెడ్డి కుమారుడు రాజా వేంకట నరసింహారెడ్డి; శంకరాంబ అనే 
బీదయువతిని వివాహమాడాడు. ఆమె సామాన్య రైతు బిడ్డ. నిజాం నవాబుపై పీష్వాలు 
యుద్ధం ప్రకటించినప్పుడు, నిజాం సంస్థానాధిపత్యం వహిస్తున్న స్థానిక రాజుల 
సహాయాన్ని తీసుకున్నాడు. ఆ సమయంలో శంకరాంబ ప్రత్యర్థి ఖాజాబాపూఖాన్‌ 
సైన్యంతో తలపడింది. విజయ పరంపరను కొనసాగించింది. నిజాంనవాబు 
సంతోషించి ఆమెకు 'రాయెబాగిన్‌” (రాజ్ఞిశార్టూల) అనే బిరుదునిచ్చాడు. క్రీ.శ. 1774 
వరకు తిరుగులేని పాలన చేసింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమములు నిర్వహించే 
శతృపూరితులకు 'ఒరాతము'లు (నోటీసులు) మొదటిసారిగా పంపింది. 

శత్రువులు ఛేదించలేని కోటలను, ప్రాకారాలను నిర్మించి తనదైన వ్యూహాన్ని 
యుద్ధ తంత్రంలో భాగం చేసింది. 

శంకరంపేట, పాపన్నపేట మొదలు ఎన్నోగ్రామాలు పట్టణాలు నిర్మించింది. 
ఆమె ఇరవై పరగణాలను ఏలింది. అతి పెద్ద సంస్థానాధీశురాలు, వీరవనిత. 
దేవాలయాలు, సత్రాలు నిర్మించింది. నిరుపేదలకు భూములు విరివిగా ఇచ్చింది. 
కిచ్చన్న పల్లెలో శ్రీ వేంటేశ్వరస్వామి ఆలయం, తటాకం, పుష్మరిణిలు నిర్మించింది. 
ఈమె సమాధి శంకరమ్మ గుడి పేరిట మంజీరానది తీరాన ఉంది. శారదకాండ్రు, 
పదకొండు రాత్రులు ఇక్కడ కథలు చెప్పేవారు. ఈ ప్రాంతాన్ని చారిత్రక స్థలంగా 
గుర్తించవలసి ఉన్నది. 

శంకరమ్మ పాలన తర్వాత పాలనా బాధ్యతను రాజాసదాశివ రెడ్డి 1798 
సంవత్సరం వరకు నిర్వహించాడు. తమ పూర్వుల వలెనే వ్యవసాయ భూములను 
అభివృద్ధి పర్పాడు. బీడుభూములను సాగుకు అనుకూలం చేశాడు. తటాకాలు, 


22 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


దేవాలయాలు, కోటలు, ప్రహరీలు నిర్మింపజేశాడు. ఆయన నివాసం మెతుకు. చివరి 
రోజులలో మెతుకు సమీప గ్రామం అల్వాలలో (1847) పరమపదించాడు. రాణి 
కేశాయమ్మ బిరుదాంకితురాలు. రామెషర్టన్‌ 1865 వరకు, రాజావేంకటదుర్గారెడ్డి 
1899 సంవత్సరం వరకు సంస్థానాధిపత్యం వహించారు. 1900 సంవత్సరం వరకు 
అధికారంలోకి వచ్చిన రాణి శంకరాంబ పాలన చిట్టచివరిది. క్రమంగా 
సంస్థానాధిపతుల ప్రాభవం తగ్గిపోయింది. 1948లో పోలీస్‌ చర్య పర్యవసానంగా 
నిజాం రాష్ట్ర పతనానంతరం హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం అయింది. 
1956లో భాషాప్రయుక్త రాష్ట్ర విభజన పేరిట పునర్‌వ్యవస్థీ కరణ జరిగింది. మెదక్‌ 
ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైంది. 

తెలంగాణ ప్రజలకు స్థానిక రాజరిక పాలన వలన, నిజాం నవాబుల పరిపాలన 
వలన, పరోక్ష విధానాలతో ప్రభావితపర్చిన బ్రిటిష్‌ వ్యవహారం వలన భూస్వామ్య 
బాధలు, యెట్టి బాధల పర్యవసానంగా ఉద్యమాలు, తిరుగుబాట్లు, త్యాగాల 
అనుభవాలున్నాయి. దీటైన సాహిత్యం, కళలు, సంస్కృతి జిల్లాను పరిపుష్టం చేశాయి. 
సుదీర్హమైన ఆ వారసత్వం ఉద్యమ నాయకత్వానికి బలాన్నిచ్చింది. తెలంగాణ స్వరాష్ట్ర 
సాధనకు దారిని స్ఫూర్తినీ అందించింది. 


స్థానిక రాజుల పాలన 23 


8. సామాజిక పరిస్థితులు -సంస్కతి 


8.1. సామాజిక పరిస్థితులు సంస్కృతి : 


“బాసగాని బాసరో రంగప్యాట సాయిలో 
బండినిండ అడ్లగొడితె రంగప్యాట సాయిలో 
పానాదిల బండీనాపి రంగప్యాట సాయిలో 
దూత్తెరికి దాత్తెరికని రంగప్యాట సాయిలో 
గోశిపేగు జేశిపోయిరి రంగప్యాట సాయిలో 
బతుకమ్మ జోతగొడితె రంగప్యాట సాయిలో 
అనికండ్లల్ల మన్నువడెరొ రంగప్యాట సాయిలో 
బట్టలూడ గొట్టిరంట రంగప్యాట సాయిలో 
బరివత్తల జేశిరంట రంగప్యాట సాయిలో 
గంటగొట్టి జంగమత్తె రంగప్యాట సాయిలో 
పోశమ్మలు ఛటాలేత్తె రంగప్యాట సాయిలో 
నూగుకుంట మీద వడిరి రంగప్యాట సాయిలో” 


జానపదులు పాడుకునే ఈ పాట వెనక నాటి సామాజిక విచారం దాగి ఉంది. 
సభలు సమావేశాలు సామూహిక కలయికలు ఆనాడు నిషేధం. 
“సపురుపుల్ల దీసుకొని సింతాకు గొడుతుంటె 
దొరాలోల్ల బండీవాయె 
తుమ్మ సిగురు దూసుకొని జీవాల కెయ్యంగ 
దొరాలోల్ల కన్నువాడె 
గంపకింది కోడిపెట్టె గునాగునా నడిసొస్తె 
దొరాలోల్ల కాకలాయె” 
(కర్రరామవ్వ అనే నార్సింగి మహిళ పాడిన పాట....) 


24 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


నవాబులకు, అధికారులకు కోరినంత ముట్టజెప్పడం, యొట్టి విధానం నాడు 
అమలులో ఉండేది. ముస్లిం, స్త్రీలలో పర్టాపద్ధతి ఉండే దేశ్‌ముఖ్‌ దేశ్‌పాండ్యాల 
ఇండ్లలో, 'ఘోషా' పద్ధతి అమలయింది. భుక్తి కొరకు పెద్దలతోపాటు పిల్లలు సైతం 
పనులలోకి వెళ్ళారు. నిరక్షరాస్యత, అశాస్రీయత, మూఢనమ్మకాలు, వరకట్నం, బాల్య 
వివాహాలు, కుల మత వర్ణలింగ భేదాలు, వరుస కరువులు, (శమదోపిడి ఉండేవి. 
తాలూకా కేంద్రాలలోనే విద్య అందుబాటులో ఉండేది. ఉర్దూ మాధ్యమమే తప్ప 
మాతృభాసా సంస్కృతులకు ఆదరణలేదు. గడీలలో, సంపన్నుల భవంతులలో 'ఖాన్షీ” 
బడులు నడిచాయి. పెద్దబాలశిక్ష శతకాలు, రాయడం, చదవడం నేర్వడం, సామాన్య 
గణితం నాటి పాఠ్యాంశాలు. ప్రజలు వారతస్వంగా వచ్చిన పౌరాణిక గాథల ఆటపాటలు 
చిరుతలు, భజన, చిందు మొదలైన ప్రణాళికలు. సాహిత్యం నుంచి వ్యవహారపు 
తీరును నేర్చుకున్నారు ప్రజలు. ఏకాదశి పప్పుబెల్లాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో 
బడిపంతులుకు చిత్తారి బియ్యం ఇవ్వడం ఉండేది. దసరా రోజులలో కాగితపు 
పూలఛడీలు పట్టుకొని పిల్లలు పంతులుతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో 
ప్రభాతభేరీ నిర్వహించేవారు. అమావాస్య రోజు సకల వృత్తులతో సహా అన్ని వ్యవహారాల 
వారికి సెలవు దినంగా పరిగణించబడింది. పురాణ గోష్టి, కళా ప్రదర్శనలకు 
దేవాలయాలు కేంద్రాలుగా విలసిల్లినాయి. స్థానిక సంస్థానాధీశులు, అ(గహారాధీశు 
లు సాహిత్య కళారంగాలను ప్రోత్సహించారు. జానపదులు యక్షగానాలు రచించి 
ప్రదర్శించారు. 

రాత్రివేళలో నలుగురు ఆపై యువకులు కోలాటం, భజన, కీర్తనలు, నాటకాలు 
ప్రదర్శించేవారు. ఇవి పరిమిత ప్రాంతానికి లోబడి ఉందేవి. దీర్హమైన ఆటకు, పాలకుల 
అనుమతి అవసరమయింది. స్రీలు బతుకమ్మ పండుగ నుండి దీపావళి వరకు 
రాత్రివేళల్లో ప్రత్యేకించి బతుకమ్మ, వొల, సందమామ ఆడుతూ తమ తర్వాతి తరం 
పిల్లలను భాగస్వాములను చేశారు. వివిధ వృత్తుల వారు తర్వాత తరానికి తమ వృత్తి 
విద్యలు నేర్పుతూ వారసత్వ సాహిత్య సంపదను అందించారు. 

పైస్థాయి పాలక వర్గం వారి ఇండ్లలో 'మంతభ్‌ఖానా'లు ఉండేవి. ఊరిలో ఏ 
విధానాన్ని అమలు చేయాలన్నా అక్కడ చర్చించేవారు. ఒకే కులవృత్తి గలవారి ఇండ్ల 
నిర్మాణం, జీవనవిధానం ఒక మూసలో పోసినట్లుగా ఉండేది. జాజుపట్టి, సున్నం 
వేయడం, కడప గూడు, తనబ్బి, దరవాజ మొగురాలు, గుంజలు, వాటిపై గుర్తులు, 
గోడకు ముఖ్యమైన వస్తువులు పెట్టి రంధ్రాలు, దేవతల ప్రతిమలు ప్రతిష్టించే 
గూళ్ళు ఒకేలా ఉన్నాయి. 


సామాజిక పరిస్థితులు-సంస్కృతి 25 


గ్రామంలో ఒక్కొక్క కుల వృత్తికి ప్రత్యేక వాడలున్నాయి. కులవృత్తుల ఆధారంగా 
ఇష్టదేవతను ఇలవేల్పుగా నమ్మారు. (గ్రామం అంతటికి ఒక దేవతను 
నెలకొల్పుకున్నారు. బోనం, సాక, ఒడిబియ్యం, ఉట్టికట్టడం, వంటి ఆచారాలున్నాయి. 
ఊరి బొడ్రాయి వద్ద మంచి చెడ్డల విచారణకు రచ్చబండ చావిడీలు ఉన్నాయి. 
వృత్తుల పరంగా గొల్లకుర్మలు బీరప్పను, పెద్దిరాజు పెద్దమ్మ గుడులను, పంచకర్మలు 
పోతులూరి వీరబ్రహ్మేంద్రంగారిని, జంగములు శివుని, బసవన్ని ద్వైతాద్వైతులు 
శివకేశవుల రూపాలను ఆరాధించారు. నాగమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ మైసమ్మ, 
నల్లపోచమ్మ మొదలుగా స్తీ దేవతామూర్తులు పల్లె ప్రజల ఆత్మీయ దైవాలైనారు. ఈ 
నమ్మకాలచుట్టూ జీవనవిధానం అల్లుకొని ఉన్నది. 

ఇంటి ప్రధాన ద్వారాన్ని పెద్ద దర్వాజఅని, దానికెదురుగా ఉన్న గదిని పెద్దిల్లు 
లేక ఎదురిల్లు, పెరటి వైపు ఉన్న ద్వారాన్ని “దిడ్డి” లేక 'దిడ్డిదర్వాజ అని 
వ్యవహరించారు. వంటచేసే చోటును పొయ్యిల్లు అన్నారు. పెరటి వెనుక, లేక ఇంటి 
ముందు పక్కలలో పశువుల కొట్టాలుండేవి. పక్కనే ఎరువు గుంతలుందేవి. కోళ్ళు, 
బాతులు, పావురాలు మొదలైన పక్షి జాతులతో పాటు వ్యవసాయం - పాడికోసం 
పశువులను పెంచారు. 

ఇంటిలో నేలమీద అష్టాచెమ్మ, పుంజీతం, పచ్చీసు వంటి ఆటల సౌష్టవ 
చిత్రాలుండేవి. గృహనిర్మాణంలో డంగుసున్నం స్థానంలో షాబాద్‌ బండరాళ్ళ వాడకం 
వచ్చింది. శతాబ్ది చివరి పాదంలో బండమీద ఆటల బొమ్మలు చిత్రించారు. పండుగలు, 
పేడతో అలకడం సాన్సి, ముగ్గులు ముఖ్యస్థానాన్ని ఆక్రమించాయి. 

గృహోపకరణాలు కర్ర పనితనం మీద, ప్రధాన దర్వాజల కడప, చేరేడ్లు, 
నాగవాసం, మొగురం, గుంజలమీద, దూలాలకు కుండలకు కళాత్మక చిత్రాలు వేశారు. 
ఈ చిత్రాలలో నాగబొమ్మలు ఎక్కువగా కన్పించడం విశేషం. వ్యవసాయ క్షేత్రాల వద్ద 
నాగశిలలు, ప్రతిమలు కనిపిస్తాయి. తమ పిల్లలకు నాగమ్మ, నాగరాజు పేర్లను 
ఎక్కువగా పెట్టుకుంటారు. శాతవాహనులు ఈ ప్రాంతాన్ని ఏలడాన్ని బట్టి ఆ క్రమాన్ని 
పరిశీలించవచ్చు. శాతవాహనకాలంలో ఈ ప్రాంతాన్ని నాగభూమిగా పిలిచారు. 

జిల్లాలో అంగళ్ళహారం ఉంది. చిన్న చిన్న పల్లెలను కల్పుతూ పెద్దగ్రామంలో 
ఒక అంగడి, అలాంటి అంగళ్ళను కల్పుతూ ప్రతి 30 కి.మీ. పరిధిలో పెద్ద అంగడి 
సాగుతుంది. గృహోపకరణాలు, వ్యవసాయ అవసరాలు, కూరగాయలు, పశువులు 
సమస్తం అంగడిలో లభించేవి. అమ్మబోయిన వర్తకులు వారాంతానికి, పక్షాంతానికి 
లేక మాసాంతానికి ఇల్లు చేరేవారు. 


26 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


తీరిక వేళలో వ్యవసాయదారులు గడ్డి, జనుము, కొబ్బరి బూరుతో తాళ్ళు 
అల్లేవారు. నాగలి, బండి పనులు చేసేవారు. అయితే ఇదంతా భూస్వాములకు, 
నవాబులకే ఉపయోగపడేది. 

గ్రామ నిర్మాణంలో బొడ్రాయి దిశానియమం పాటించింది. చౌరస్తాల పద్ధతి, 
పొరుగు గ్రామాలను కలిపేదారులు, పల్లెలు అనుసంధానించబడి ఆధీన గ్రామంగా 
వ్యవస్టీకృతమైన పల్లె నిర్మాణంలో మానవ విలువలు, సోదరప్రేమలు, పొరుగు బంధాలు 
మిళితమై ఉన్నాయి. 

సంవత్సరానికి మూడేండ్ల కొకసారి, ఐదేండ్ల కొకసారి, ఏడేండ్ల కొకసారి 
విశేషంగా జాతరలు జరుగుతాయి. బండ్లను అలంకరించి జాతరలో తిప్పడం ఒకనాటి 
వాతావరణం. 

ఊరిలో విశేషంగా కృషి చేసిన వారి పేరు మీదుగా చెరువు కుంటలు వాడలు 
ప్రాంతాలకు వారి ప్రత్యేక నామధేయాలు వచ్చాయి. ఇక్కడి పాలన, సంస్కృతులలోంచి 
గామనామాలున్నాయి. జానపదులైన పోత్రాజులు, పోచమ్మలోళ్ళు, కాకి పడిగెలు, 
బాలసంతులు మొదలైన వారి కళలు ప్రదర్శించారు. దసరా, దీపావళి, సంక్రాంతి, 
శివరాత్రి, హోళి, ఉగాది, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి పర్వదినాలలో ఆ పండుగల 
ప్రాధాన్యతను తెల్సే దేవదానవ వేషాలతో పద్య, వచన, నాటక, యక్షగానాలు, 
హరికథలు, భూపాలాలు, దాసరుల పాట, బుర్రకథలు ప్రదర్శించారు. కళాప్రదర్శనలు 
ఆటలు ఆడే వారికి “వతన్‌' రూపంలో ధాన్యం ఇచ్చేవారు. రానురాను వతన్‌ 
ఇచ్చేవారులేక కళాకారులు ఊరిలో తమను ఆదరించే ప్రత్యేక వృత్తులవారి దగ్గర 
జోలెపట్టారు. అట్లా ఇచ్చేదానిని “సాహిత్యం” అన్నారు. కొత్తగా గ్రామాలు దాటి 
వచ్చిపోయే వారికోసం “ధర్మశాలిలు ఉండేవి. ఇవి ఊరు కొమ్ముకు నీటి వసతి గల 
చోట్లలో నిర్మించబడ్డాయి. 

1950వ సంవత్సరం దాకా అడవి విసృతంగా ఉండేది. గ్రామాల మధ్య 
దూరం నేటి కన్నా ఎక్కువ. రాచకార్యాల నిమిత్తమై అడవిగుండా వెళ్లేవారు. గుర్తింపు 
చిహ్నాలుగా లోహ, పంచలోహ, ఫలకాలపై తమ పేరు కుల వివరాలు చెక్కబడిన 
బిళ్ళలను మోచేతికి లేక మెడలో మణికట్టుకు ధరించి వెళ్ళేవారు. యుద్దాలు 
ఊరేగింపుల కోసం వాడే రథాలకు ఫలకాలు ఉందేవి. 

దిమ్మరులైన భీక్షగాళ్ళు, సందెభిక్షం, గంగెద్దులు, బహురూపులు, జంగమ, 
శారదకాండ్రు, దాసరి, బాలసంతులు నిమ్నవర్గాలవారు కలవారికి పొరుగు 


సామాజిక పరిస్థితులు-సంస్కృతి 27 


(గ్రామాలలోని తమబంధు మిత్రుల యోగక్షేమాలు తెల్పుతూ వార్తాహరులుగా ప్రతిఫలం 
లేని పనులు చేసేవారు. జిల్లాలో తెలుగుతోపాటు కన్నడ, మరారీ, ఉర్దూ, భాషలూ 
వ్యవహారంలో ఉన్నాయి. ఈ భాషలతోపాటు లిపిలేని భాషలైన లంబాడి, ఎరుకల, 
వడ్డెర, పిట్టల తెగలవారు దిమ్మరులు, బహురూపులు, సంచార తెగలు ఇక్కడి ఒక 
ప్రాంతం నుండి మరో ప్రాంతంలో పంట చేతి కొచ్చే కాలానుగుణంగా నివాసం 
ఉంటూ సంస్కృతిలో భాగంగా జీవిస్తున్నారు. కొంతమేరకు బౌద్ధం అంతకన్నా ఎక్కువ 
జైన ప్రభావం గల ఈ ప్రాంతంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత సహజీవనం 
ఉంది. 

పీర్ల పండుగ, బక్రీద్‌, రంజాన్‌, ఉగాది, క్రిస్మస్‌, దర్గా ఉర్సు ఉత్సవాలు, 
సర్వమానవ సమానత్వం మానవీయ కోణంలో పంచే సిక్కుల షర్బత్‌ వంటి 
కార్యక్రమాలు, దేవాలయాలు జాతరలలో ప్రవచనాలు మొదలైన అన్ని కార్యక్రమాలలో 
ప్రజలు ఏ భేదభావం లేకుండా పాల్గొంటారు. ముస్లింలు సైతం ప్రతి దసరా 
పర్వదినాలలో శ్రీవైష్ణవులకు కొబ్బరికాయ, అగరవత్తులు, చక్కర, బియ్యాన్ని 
సాహిత్యంగా ఇచ్చి లక్ష్మీ నరసింహస్వామి నివేదన కోరడం ఆచారంగా ఉంది. 

ఆధ్యాత్మిక చింతన, జన సమీకరణ, సంఘసంస్మరణలు ఆలోచించేలా చేశాయి. 
జిల్లా ఉద్యమాలకు హైదరాబాదు కార్యక్షేత్రం. పొరుగువారిని జిల్లా తనలో దాచుకున్నది. 

అడవప్ప, సిద్దప్ప, శంకరప్ప, కర్ణాటక ప్రభావం గల పేర్లు. నంబూద్రి, 
దూర్వాస, కేరళ ప్రభావం గల పేర్లు. గుండావార్‌, శ్రీపాద, బాలాజి, అయి, బాపు 
మహారాష్ట్ర సంబంధాలు. జహంగీర్‌, సాదుల్లా ఇస్తాం, యేసయ్య, మేరి క్రైస్తవ మతంలో 
గల పేర్లు. ఉద్యమాలలో ప్రజాసేవకులయిన కేవల్‌ కిషన్‌, మగ్దూం, ధర్శభిక్షం, 
గురువారెడ్డి, మానయ్య పేర్లు పెట్టుకొని తమ ఆదరాభిమానాలను ఆదర్శాలను 
చాటుకున్న ప్రజలు ఇక్కడ నివసిస్తుందడం గొప్ప విషయం. 

సుమారు 1940వ సంవత్సరం వరకు భూమి అమ్మకం కొనుగోలు వంటి 
ప్రక్రియలు అప్పులు, వడ్డీలు నోటిమాట ప్రకారంగానే ఎక్కువగా జరిగాయి. 
అపరిచితుల మధ్య లావాదేవీలకు (గ్రామపెద్దలు, కులపెద్దలు మధ్యవర్తులుగా 
ఉన్నారు. ప్రజల అమాయకత్వం మోతేబర్లకు లాభాన్ని చేకూర్చింది. 

1949 వ సంవత్సరంలో జాగీర్దారీ తనం రద్దుగావించబడింది. భూసంస్కరణలు 
వచ్చాయి. 1950వ సంవత్సరం కౌల్లారీచట్టం 1955 నుండి నాటి ఇనాం భూముల 
పరిష్కారంతో 1973 ఇనాం భూముల రద్దు అయి పట్టా భూములైనాయి. 1970 


28 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


దాకా వ్యవసాయ మోట బావుల నీటికి డిజిల్‌ ఇంజన్ల వాడకం ఉందేది. చెరువులోని 
మట్టిని 'లఘూగా వాడారు. ఆ తర్వాత రసాయన ఎరువుల వాడకం పెరిగింది. పైస, 
రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఏకాన (ఆరుపైసలు) దొవ్వాన (పన్నెండు 
పైసలు) బారాణా (75 పైసలు) ద్రవ్యవిధానం, పావుశేరు, అర్ధశేరు, తీన్‌పావు, శేరు 
తూకం అమలులో ఉంది. 

ఇక్కడి సంస్కృతిని 'మెతుకుసీమ” కావ్యంలో శిరిశినగండ్ల శ్రీనివాసాచార్యులు 


“తలపాగ శిరమున మిలమిల మెజయంగ 
చక్కని మీసాల నిక్కబేసి” 


అంటూ ధోతి పంచె ధరించిన క్రమాన్ని తెల్పాడు. సంపన్నులు దొరలైన వారు చేతిలో 
పొనుగర్ర, దండగగ్రలువాడారు. 

చేగుంట దగ్గరి చందంపేట ముత్యాల పనితనం నిజాం రాజును మంత్ర 
ముగ్గుడిని చేసింది. ఇక్కడి ముత్యాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. మిఠాయిలమీద, 
సిగరెట్‌ డబ్బాలలో వాదే మెరుపు రేకులు - వెండి రేకుల పన్ని తయారీకి మెదక్‌తో 
పాటు పరిసర గ్రామాలు పేరెన్నికగన్నాయి. ఇక్కడివారు ధరించిన ఆభరణాలలో 
ముంజేతి కడియాలు కంటె, తుస్సె, మట్టెలు, నడుము వడ్డాణం, నాగవంకు, గెంటీలు, 
గుండ్లు, పోగులు, సాలన్‌ కడియాలు, పట్టా గొలుసులు, ముక్కెర, నాగఫణి, శిగపువ్వు, 
కొప్పుదండ, పుస్తెలు ముఖ్యమైనవి. 

జిల్లాలో వరి ప్రధానపంట. వ్యవసాయ శ్రమ సంబంధాల చుట్టూ సంస్కృతి, 
మానవ సంబంధాలు తీగలా అల్లుకున్నాయి. ఆస్థాయిలో సామాజిక విలువలు 
ఉన్నాయి. నీటి వసతి లోపించడం, నాటి పాలకుల నిర్లక్ష్యవిధానాలు, స్వార్థం, 
రసాయనాల వాడకం, స్థానికులకు ఉద్యోగ ఉపాధిలో అన్యాయం కల్గ్లడం, వనరులు 
అందుబాటులో లేక డిజిల్‌, కరెంటు మోటర్లు ఆర్థిక భారం, అప్పులు, వ్యవసాయ 
ఉత్పత్తి కారకాలు రైతు చేతి నుండి మార్మెట్‌ చేతిలోకి వెళ్ళడం, దిగుబడి తగ్గి వలసలు 
పోవడం శతాబ్దిచివరి విషాదానికి కారణాలు. ఈ దశలో ప్రత్యామ్నాయంగా బీడీరంగ 
కుటీర పరిశ్రమ కొంతవరకు ఆసరా అయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వల్ల నగర 
పరిసర ప్రాంతాలు సంపన్నుల చేతుల్లోకి వెళ్లాయి. కోల్డుస్టోరేజిలు, కంపెనీలు, వ్యాపార 
సంస్థలు వెలిశాయి. జిల్లా సంబంధాలమీద ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ ప్రభావాలు 


ఉన్నాయి. 


సామాజిక పరిస్థితులు-సంస్కృతి 29 


విద్య, ఉద్యోగ, ఉపాధి వనరుల మీద స్థానికేతరుల పెత్తనం పెరిగిపోయిన 


దశలో నిరసనలతో మెదక్‌ జిల్లా ఉద్యమానికి ఊపిరులూదింది. 
8.2. దేవాలయాలు, జాతరలు : 


మెదక్‌ జిల్లాలో పట్టణ ప్రాంతం నుండి మారుమూల [గ్రామాల వరకు 


దేవాలయాలు, జాతరల సంస్కృతి ఉన్నది. వీటిని ఆరువిధాలుగా విభజించవచ్చు. 


30 


1. 


వైష్ణవాలయాలు : దొంతి గోపాల స్వామి ఆలయం, చాకరి మెట్ల 
హనుమదాలయం, సికింద్దాపురం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, 
మెదక్‌రామాలయంం, వేణుగోపాలస్వామి దేవాలయం, కూచన్‌వల్లి 
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, శతాబ్దాల చరిత్రగల స్వయంభూ కాళ్ళకల్‌ 
లక్ష్మీనరసింహస్వామి, అల్లాదుర్గం విష్ణుఆలయాలు, వెల్టుర్తి ఆలయం, నార్సింగి 
వేణుగోపాలస్వామి ఆలయం. 

శైవాలయాలు : గోమారం, మాసాయి పేట వద్ద రామప్పగుట్టలున్నాయి. 
ఇక్కడి స్వయంభూ రామలింగేశ్వరాలయాలు ప్రసిద్ధమైనవి. పెద్ద శంకరం 
పేటవద్ద గురుపాద గుట్ట, అల్లాదుర్గం శివాలయం, నార్సింగి స్వయంభూ 
మల్లన్న మాసాయిపేట వద్ద అయ్యప్ప దేవాలయం, క్రీ.శ. 18వ శతాబ్దినాటి 
వెల్టుర్తి శివాలయం కాకతీయుల కాలంనాటిది. కాకతీయ సింహద్వారంపై 
కన్నడభాషలో రాసిన శాసనం ఉంది. నంది గణపతి, కాళికామాత, భైరవ 
స్వామి విగ్రహాలు, దీపస్తంభం, మొదలైనవి ఇక్కడ శిథిలమై ఉన్నాయి. 
శక్తిఆలయాలు : పాపన్నపేట మండలం నాగసాని పల్లెలో ఏడుపాయల 
దుర్గమ్మ, కౌడిపల్లి మండలం చిట్ముల చాముండేశ్వరీ ఆలయం, ఘనపురం 
వనదుర్గమ్మ, మెదక్‌ అల్లాదుర్గం రేణుకామాత ఆలయం, కొలిగడ్డ మాతా 
పెద్దమ్మ తల్లి, పోచారం రేణుకామాత, పట్టణ ప్రాంతాలయిన మెదక్‌లో 
సంతోషిమాత ఆలయం ఉంది. 

వ్యక్తులు గుడులు : ప్రజల కోసం అహర్నిశలు పనిచేసి భూపోరాటాలు చెరువు 
పోరాటాలు జరిపిన కామ్రేడ్‌ కేవల్‌ కిషన్‌ గుడి చేగుంట దగ్గరి పోలంపల్లిలో 
ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెల 26న జాతర సాగుతుంది. 
బండ్లు తిరుగుతాయి. కథ చెపుతారు. మెదక్‌ రామదాసు చౌరస్తా ఇందుకు 
మరొక విశేషస్థలం. 

సామాజిక కోణం : వ్యక్తులను వారి విశేషాలనుబట్టి దైవరూపాలుగా కొలిచారు. 
వారిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం (నార్సింగిలో ఉంది) 


మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


మెదక్‌, నర్సాపూర్‌, తూఫ్రాన్‌ ప్రాంతాలలో ఉన్నాయి. మెదక్‌ పాపన్నపేట 
రేగోడ్‌ పరిసరాలలో బసవేశ్వర ఆరాధన, విగ్రహాలున్నాయి. సాయిబాబా 
గుడులు మెదక్‌ పాపన్నపేట, రేగోడ్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌ ప్రాంతాలలో 
విశేషంగా స్థాపించబడుతున్నాయి. 

6. ఇంకా కొల్పారంలోని పార్వనాథాలయం, అల్లాదుర్గం కీర్తివిలాస జైనాలయం, 
కొల్పారం దర్గా, మెదక్‌ చర్చి తూఫ్రాన్‌, రామాయంపేట, పాపన్నపేట, మెదక్‌ 
పరిసరాలలో సిక్కు ప్రభావం గురుద్వారాలు ఉన్నాయి. 

8.8. శాసన చరిత్ర విశేషాలు : 
8.3.1. అల్లాదుర్గ శాసనం : ఈ శాసనానికి “ఈదుల శాసనం” అని పేరు. ఊరిచివర 
ఈదులలో ఉన్నది. ఇది క్రీ.శ. 1084 నాటిది. త్రిభువన మల్లదేవుని సామంతుడు 
ఆహవమల్ల పేర్మాడి రెండు చెరువుల సాగుకింద ఉన్న భూమి గురించిన వివరాలను 
ఈ శాసనం తెల్పుతుంది. కమల దేవుడనే బ్రాహ్మణునికి ఇచ్చిన దాన వివరాలున్నాయి. 
కేశవాలయంలోని మరో శాసనం కన్నడ భాషలో ఉంది. ఇది క్రీ.శ. 1180 
నాటిదని పరిశోధకుల నిర్ణయం. ఇందులో నాగమ నాయకుని దానధర్మ 
వివరాలున్నాయి. 
8.8.2. రామాయంపేట శాసనం : రామాయంపేట నుండి సిద్దిపేటకు వెళ్ళేదారిలో 
శివాలయం వద్ద గల శాసనం ౧౨౩౩ విరోధికృత్‌ నామసంవత్సరం పుష్యశుద్ధ పౌర్ణమి 
(క్రీశ. 1311) నాటిది. కాకతీయ ప్రతాపరుద్రునికాలం నాటి శాసనంలో వేయించిన 
వారి వివరాలు తెల్పేభాగంలేదు. 
కులవృత్తుల వారు, రైతులు, నీటి పనివారు, కరణాలు మొదలైన వారికిచ్చిన 
భూదానాన్ని గురించి తెలిపిన తొలి శాసనం. దేవాలయ సంప్రదాయ కళలను 
సజీవం చేయడానికి నాటి ఆచార వ్యవహార పరంగా- 
1. “భోగం” వారికి తల ఐదుగా 2. ధర్మం 3. ఊడ్ల ఆషాదశ ప్రజాను ఈ 
ధమ్మాన్‌ “అష్టాదశ వృత్తిపనుల వారికి దానధర్మాలు ప్రకటించింది. 
8.3.3. కొల్పారం శాసనం : మెదక్‌ దరిదాపుల్లోని కొల్పారం శాసనం చావిడి మీద 
లభించింది. ఇది పశ్చిమ కళ్యాణీచాళుక్యుల (త్రిభువన మల్లదేవర పాలన నాటిది. 
సంవత్సరం క్రీ.శ. 1038 దుర్ముఖ శ్రావణ శుద్ధ 18 నాటి భూదాన శాసనం. 
ఎస్‌.నారాయణ అనేరైతు ఖాస్తుచేస్తున్న పొలంలో లభించిన మరోశాసనం 
పార్వ్వనాథమూర్తికి సంబంధించింది, పురాతనమైంది, భిన్నమైంది. ఈ శాసనాన్ని 
నిశితంగా పరిశీలన చేయవలసి ఉన్నదని స్థానికులు చెపుతారు. 


సామాజిక పరిస్థితులు-సంస్కృతి 31 


8.3.4. కాగజ్‌ మజ్టూర్‌ శాసనం : శాసనాన్ని ఎవరు లిఖించినా “ధర్మ” పద్ధతికి 
కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. 

నర్సాపూర్‌ తాలూకాలోని ఈ శాసనంలో “కాడూరి కొండారెడ్డి అల్లమరెడ్డి 
కొమరుడు అంతిరెడ్డ పూర్తి వంశ చిరునామా ఉన్నది. పది విగ్రహాలు చేయించిన 
ఘనత వర్ణించబడింది. 
8.8.5. రామచంద్రాపురం శాసనం : నర్చాపూర్‌ తాలుకాలో ఈ శాసనం ఒక 
రాతిస్థంభం పై చెక్కబడింది. శాసనాలు సాహిత్య చరిత్రకు మైలు రాళ్ళవంటివి. ఒక 
ప్రాంతపు సుదీర్భ పాలనలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సాహిత్య 
సంస్కృతులను శాసనాలు తెలియజేస్తాయి. 

మెదక్‌జిల్లాలోని శాసనాలను 1. పాలకుల దాన ధర్మాలు, 2. దేవాలయ 
సంబంధాలు, 3. వృత్తులవారి జీవనోపాధివి 4. పాలనాపరమైన విశేషాలు తెల్పేవి, 
5. భాషా సంస్కృతుల పరమైనవి, 6. ప్రజ పనినైపుణ్యాలు తెల్పేవిగా విభజించవచ్చు. 
ఈ ప్రాంతంలో గొప్ప శిల్పులున్న విషయం విదితమే. నిన్నమొన్నటి వరకు ఉమ్మడి 
మెదక్‌ జిల్లాలోని తెల్లాపూర్‌ శాసనం ప్రకారం తెలంగాణాపురంలో విశ్వకర్మలైన 
మల్లోజమనువులు ఒక దిగుడుబావిని తవ్వించి దానికి ఉత్తరం దిక్కులో మామిడి 
వనం పెట్టిన వివరాలున్నాయి. అక్కడి కొండప్రాంతం విశ్వకర్మ వృత్తికి పెట్టిన పేరు. 
ఇక్కడి శాసనం క్రీ.శ.1417 సంవత్సరం నాటిది. తిలింగ్‌, తెలింగ తెలంగాణ 
ప్రాంతాన్ని సూచిస్తున్నాయని మహ్మదీయచరిత్రకారులు చెప్పారు." శాసనం ఊర్ధ్వ 
సూచికలలో స్వస్తి శ్రీ జయాభ్యుదయశక - నషాలు 1340 అవుచున్నవత్‌ - మాన 
హేవళంబి సంవత్సర - మాఘశుద్ధ గల గురువారాన... మహరుషి వంశోద్భవులయిన... 
నుయిరోజు తనయ శ్రీమాన్‌ - ఫోటోజు... నాగోజు సుపుత్రః... మలోజుంగారు... 
తత్పుతృలయిన నాగోజు అయలోజుం - వల్ల బోజుంగారున్ను ఆ చంద్రార్మముగాన 
తెలంగాణ పురాన రచయించిన నడబావిన్ని...” శాసనంలో శిల్పుల పేర్లు ఉన్నాయి. 
శిల్పుల పేరు చివర “ఓజు” శబ్దం ఉపాధ్యాయ పదానికి వికృతి అయిన 'ఒజ్ఞుకు 
దగ్గరగా ఉంది. 

ఈ ప్రాంతపు శిల్పులు బంగారు, గాజు పూసలతో ఆభరణాలు చేసేవారని, 
బంగారంతో సున్నితమైన ఆభరణాలను చేసేవారిని 'అక్కసాలి పదం సూచిస్తుంది. 
ఈ పదం అక్షసాలి -అకసాలి -అగసాలి -అవసాలి-అవుసలి పదాలుగా జనవ్యవహారం. 


1. ముండు బైరంగ కృష్ణమాచార్యులు, ముబార్మపురం వీరయ్యగారితో సంభాషణ ద్వారా 
మూలాధారం “జమీన్‌బెర్‌ మంజిల్‌ - మహ్మద్‌” ఇక్బాల్‌ (రచయిత) ఆధారంగా. 


32 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


మెదక్‌ జిల్లాలో ఇట్లాంటి శిల్పులున్నారని ప్రబలమైన సాక్ష్యాధారంగా మెదక్‌ 
పట్టణం పక్కనే ఉన్న 'అవుసలిపల్లి' ఉంది. 

మెదక్‌ జిల్లా శాసనాలు కళ్యాణి చాళుక్యుల కాలం నుండి లభ్యమవుతున్నాయి. 

రామచంద్రాపురం శాసనం శకక్రోధి ఆషాఢ శుద్ధ తొమ్మిది బృహస్పతివారం 
మూడు నాడు తైలోక్యమల్ల దేవరాజు క్రీ.శ. 1064న వేయించాడు. 

రాజశ్రీ ప్రశంస, దైవస్తుతి, సత్యాశయం ఇందులో ఉన్నాయి. తెలుగు, సంస్కృత, 
కన్నడ భాషాపదాలున్నాయి. 
8.8.6. చండూరు శాసనం : రామేశ్వరాలయంలోనిది. నర్సాపూర్‌ తాలూకాలోని 
చండూరులో ఒక స్తంభంపై చెక్కిన శాసనం. త్రిభువన మల్ల కాలం నాటిది. స్వయంభూ 
రామేశ్వరస్వామి వారి నిత్య విధులకు లింగరంగ వైభోగాల కోసం చేసిన భూదానం 
ఇది. 
8.3.7. కాసాల శాసనం : నర్సాపూర్‌ తాలూకాలో కాసాల శివాలయం - చెరువు 
వద్ద త్రిభువన మల్లదేవరాజు వేయించిన శాసనం. నాటి రాజుల ప్రాభవాన్ని తెల్పుతూ 
దానభరణాన్ని “దాళుక్యాభరణం” అని వాడారు. రాజుల విజయం ఆ చంద్రార్మకీర్తి 
ప్రతిష్టలు, స్వయంభూ సిద్దేశ్వర స్వామి వారికి అంగరంగ వైభోగాల కోసం ధారాదత్తం 
చేశారు. మెదక్‌ జిల్లాలో లభించిన సుదీర్హ శాసనాలలో ఇదొకటి. 
8.8.8. సీతారాంపల్లె శాసనం : నర్సాపూర్‌ తాలూకాలోని ఈ గ్రామంలో నర్సయ్య 
ఖాస్తుగార్‌ పొలంలో రాతిస్తంభంపై ఆహవమల్లరాజ్యకీర్తి ప్రతిష్టల్ని అజేయంగా నిలబెట్టిన 
సందర్భంలోనిది. ఇది సుదీర్హశాసనం. ఆనాడు బ్రాహ్మణులు క్షాత్ర ధర్మంపాటిస్తూ 
సర్వసైన్యాధ్యక్షులుగానూ ఉన్నారు. ఇది శక (901) ప్రమాది మే.ప. శుద్ధ॥ మూడు 
బుధవారం ఉత్తరాయణ సంక్రాంతి (979-ఎ1)గా పరిశోధకులు చెప్పారు. 
8.3.9. మనోహరాబాద్‌ శాసనం : తూప్రాన్‌ దగ్గరి మనోహరాబాద్‌లో ఆంజనేయ 
స్వామి దేవాలయ స్థంభంపై ఒక శాసనం ఉంది. ఇందులోని భిన్నమైన శాసన 
భాగాలు లభ్యం కాలేదు. 
8.83.10. తూఫ్రాన్‌ శాసనం : ఈ శాసనం పశ్చిమ చాళుక్యుల త్రిభువన మల్లదేవర 
పాలనకు ప్రతిబింబం. నందన పుష్యశుద్ధ॥ - నాలుగు మంగళవారం 6 
త్రరాయణంలో రాయించబడింది. కన్నడ భాషలో ఉంది. శాసన కర్తల బిరుదులు 
విస్తారంగా వర్ణించబడ్డాయి. జైన మత అనంతర శైవ ప్రతివ్రాపన చిహ్నాలు ఈ 


శాసనంలో కనబడుతాయి. ఇది సుదీర్హ శాసనం. 


సామాజిక పరిస్థితులు-సంస్కృతి 33 


8.3.11. మెదక్‌ శాసనం : మెదక్‌ పట్టణంలో ఆంజనేయస్వామి దేవాలయంపై గల 
ఈ శాసనాన్ని కుతుబ్‌షాహీ రాజవంశానికి చెందిన మహమ్మద్‌ కులీకుతుబ్‌షాహీ 
వేయించాడు. ఇది ఉర్జూ, తెలుగు పదాలతో ఉన్న చిన్న శాసనం. 

8.3.12. టేక్మాల్‌ శాసనం : టేక్మాల్‌లో వీరలింగప్ప ఇంటి పెరటి పై భాగంలో ఒక 
శాసనం కన్నడ భాషలో ఉన్నది. ఇదే గ్రామంలో మరొక శాసనం శిధిలావస్థలో 
ఉంది. టేక్మాల్‌ శాసనాలు భూదానికి సంబంధించినవి. 


“కిటుక్యాల ప్రభుహరి 

యు రాజ... ద గొరవ 

గె కొట్ట పన్నాస ఆ చంద్రార్క 
తా రంబంరం సులుత్త మిరె...” 


ఇటుకాల ప్రభువు హరియు రాజు ...తర్వాతి పేరులోపించి ఉన్నది. గురువుకు 
కొంత భాగం “పన్నాసిగా దానం ఇచ్చిన వివరం ఉంది. 

ఎంత భూదానం చేసింది? ఎవరి సమక్షంలో భూదానాలు నిర్వహించారు? 
అనే వివరాలు లేవు. “పన్నాసి అంటే భూమి ఆదాయంలో సగభాగం. 'గొరవి అంటే 
గురువు అని తెలుస్తున్నది. 
8.3.13. తేకుంబిడ్డ (ద్వితీయ శాసనం) : 'తేకుంబిడ్డ పురవరి అంటే తేకుంబిడ్డ 
(నేటి టేక్మాల్‌) గ్రామాధికారి మహదేవనాయకుడు వివిధ గ్రామాల నుండి వచ్చే 
ధనాదాయంలో ప్రతి “మాడిలో నాలుగోవంతు భోగనాథ దేవుని పూజాధిక్యాలకు 
దానమిచ్చిన శాసనం “తేకుంబిడ్డశాసనం” ఇక్కడ లభ్యమైంది. ఈ శాసనం ప్రకారం 
మహదేవనాయకుడు ఒక 'మహాప్రధాని'గా కొన్ని గ్రామాల సముదాయాలకు అధిపతి. 
అతని కీర్తిచిరస్థాయిగా నిలవాలని ఈ శాసనాన్ని వెలయించారు. ఇలాంటి గ్రామ 
సముదాయాల నాయకులు రాజులకు యుద్ధసమయంలో, ఇంకా విపత్మర పరిస్థితులలో 
సహాయం చేయడం కోసం, సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. 

భోగనాథ దేవాలయం గురించిన శాసనం టేక్మాలులో లభ్యమైనా ఆ ఆలయం 
ఎక్కడ ఉన్నదో పురావస్తుశాఖ వారు శోధించవలసిన అవసరం ఉన్నది. 

శాసనాలు వాజ్మయ చరిత్రలో కీలకమైన విభాగం. శాసనాల ద్వారా 
ఆయాకాలాల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య జనజీవన విధానాలు తెలుస్తాయి. 
ఇక్కడి శాసనాలలో పాలకుల దానధర్మాలు, దేవాలయాల సంబంధాలు, వివిధ వృత్తుల 
వారి జీవనోపాధి కోసం, భాషా సంస్కృతులు పాలనా పరమైన విశేషాలు, వ్యవసాయ 
సంబంధాలు, బిరుదులు ప్రధానంగా చారిత్రక సాక్ష్యాలుగా దర్శనమిస్తాయి. 


34 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


3.4 చారిత్రక, దర్శనీయ స్థలాలు 3 

జిల్లాలో గుడిగోపురాలు జాతరలు, దర్గా; ఉర్సు ఉత్సవాలు మెదక్‌ చర్చి 
సామరస్యానికి మత నిలయాలు. వాటితోపాటు చారిత్రక దర్శనీయ స్థలాలున్నాయి. 
రాజుల కాలంలో రక్షణ కోసం నిర్మించిన కోటలు, బురుజులు పుష్కలంగా కనిపిస్తాయి. 
మెదక్‌ కోట, అల్లాదుర్గం, పాపన్నపేట, నర్సాపూర్‌, దొంతి, నార్సింగి, వడ్యారం, 
తూప్రాన్‌ ప్రాంతాలు మరెన్నో గ్రామాలు నేటికీ నిదర్శనాలుగా ఉన్నాయి. అల్లాదుర్గం 
వంటి ప్రాంతాలలో ఎక్కడ తవ్వినా అపురూప శిల్పాలు బయల్పడ్డాయి. ఏకశిలాస్తంభాలు 
జైన జాడలున్నాయి. నర్ఫాపూర్‌ అడవి సినిమా షూటింగ్‌ల కేంద్రంగా పేరుగాంచింది. 
వెల్లుర్తి - హకీంపేట వద్ద హల్షి ప్రాజెక్టు, ప్రపంచ ప్రఖ్యాత మెదక్‌ చర్చి, స్టేడియం, 
కొల్పారం జైన విశేషాలు మొదలైనవి దర్శనీయస్థలాలు. 
8.5. ఆధునిక పోరాటాలు : 

ఇరవైయోశతాబ్దిలో మెదక్‌ జిల్లాలో సామాజిక ఉద్యమాల కదలిక ఉన్నది. 
మాతృభాషలో విద్యలేక పోవడం, సంస్కృతిపట్ల చిన్నచూపులకు చలించిన సర్వ... 
ఆంధ్రమహాసభల నేపథ్యం, గ్రంథాల యోద్యమం ప్రభావంగా 1930లో అల్లాదుర్గం, 
మెదక్‌లలో 1937లో శంకరంపేటలలో గ్రంథాలయాలు నెలకొల్చబడ్డాయి. ఉమ్మడి 
మెదక్‌ జిల్లా తెలంగాణ రాజకీయాలకు పుట్టినిల్లు. మగ్గూం మొహియుద్దీన్‌, కేవల్‌ 
కిషన్‌, వెల్టుర్తి మాణిక్యరావు వంటి వారి ప్రభావంతో పాటు బసవమాణయ్య, 
గురువారెడ్డి వంటి వారి ప్రభావం ఉన్నది. స్వామి రామానందతీర్థ గుల్బర్లాజైలు 
జీవితం అనుభవిస్తున్న నాటి ఉపన్యాసాలు ప్రభావం చూపాయి. ఆర్యసమాజం, విద్యార్థి 
ఉద్యమాలు, వర్తక సంఘాలు, సేవాదళాలు, నక్షత్ర మండలి ఇక్కడి పోరాటాలలో 
భాగాలు. 

వెట్టిచాకిరి, భూస్వామ్య, మద్యపాన, అస్పృశ్యతా వ్యతిరేకోద్యమాలు, సంగ 
నిర్మాణాలు - రైతు పోరాటం, వయోజన విద్య ఇక్కడి పోరాటాలతో సంబంధాలను 
కలిగి ఉన్నాయి. విప్లవోద్యమాలకు, అస్తిత్వ ఉద్యమాలకు ప్రధానపాత్ర లభించింది. 

శతాబ్ది ప్రారంభంలో వడ్జెపల్లి సోదరులు '“దేశబంధు” పత్రిక 1926లో 
స్థాపించారు. దొంతి - శివంపేట దగ్గరి గూడూరు పల్లెలో కాగితాన్ని కుటీర పరిశ్రమగా 
అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో దొంతిలో జప - ముద్రణాలయాన్ని నెలకొల్పారు. 
దొంతిలో కోలర్లమీద బరుసు కాగితం, ముద్రణ కోసం తక్కువ మందంగల కాగితం 
తయారీ జరిగింది. 


సామాజిక పరిస్థితులు-సంస్కృతి 35 


& ప్రాచీన సాహిత్య చరిత్ర 
ప్రబంధ పూర్వయుగం 


(క్రీపూ. నుండి క్రీశ.1400 వరకు) 


నాటి శాతవాహనులు ప్రాకృత భాషను ప్రోత్సహించారు. బృహత్మథ ద్వారా 
ప్రపంచానికి కథావాజ్మయాన్ని పరిచయంచేసిన గుణాఢ్యుడు ఇక్కడివాడు. ఆయన 
కదలిక కొండాపురం నర్సాపురం అడవుల పర్యంతం ఉన్నదని మంజీరికా దేశంలోని 
వాడే అని ఇతనికాలం క్రీ.పూ.200-159 సంవత్సరం అని చరిత్రకారులు 
నిర్ధారించారు. ఎల్లోరా, గోదావరినదీ పరివాహక ప్రాంతం, బోధన్‌, కొండాపురం, 
మంజీరానది, కళ్యాణి, బీదర్‌ వరకు ఆనాడు మంజీరికా దేశమని పిలువబడింది. 
మెదక్‌ ప్రాంతంలో ఆ కాలపు ప్రాకృత భాషను తెల్సే పదాలు ఇప్పటికీ ఇక్కడి 
వ్యావహారికంలో కలిసిపోయాయి. అవి : మురుమురాలు, (ప్యాలాలు) తొగరు 
(కందులు) బండారు (బొట్టు) రొట్ట (రొట్టె) దేశపాండ్య (రాజాదరణం) ఒయి లేక 
వాయి, వై వయి (పుస్తకం) కడై (వండె పాత్ర) ర్సుర్ని (ఊట జలపాతం) మొదలైనవి. 
(గామనామాలు కూడా ఉండడం విశేషం అవి; తొగరుపల్లి జోగిపేట గొంగులూరు, 
గంగోజి, బుధేరా, రురా సంగం మొదలైన ఈ గ్రామాలు జిల్లాల విభజన రేఖ ద్వారా 
పొరుగు జిల్లాలో మిగిలిపోయాయి. 

కర్ణాటక పదాలు మల్లాడు (ప్రయత్నించు) తినకొచ్చిండు (తినుటలేదు) 
అటకాయించు (ఆపి మాట్లాడుట-పలకరింపు) మిడుకుట (దుఃఖపడడం) క్రీ. శ. 10వ 
శతాబ్ది వరకు జైనమత ప్రచారం ఉధృతంగా ఉంది. ఇక్కడ ప్రాకృత, సంస్కృత, 
కన్నడ సాహిత్యాలు వ్యాపించాయి. ఇక్కడి దుర్గములు, శాసనాల ఆధారంగా కన్నడ 
భాషాపోషణ స్పష్టమవుతున్నది. అల్లాదుర్గం, కొల్పారం, కౌడిపల్లి అటువైపు 
పటాన్‌చెరువు, జోగిపేట, వేములవాడ, ఓరుగల్లు, కొలనుపాక వరకు జైన ఆలయాలు 

చూ. మెదకు మండల సాహిత్య చరిత్ర : మల్యాల దేవీప్రసాద్‌ పేజీ నంబర్‌ 9. 


36 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఉన్నాయి. జైన తీర్ధం కరులలో వ్యాస పూజ్య తీర్థంకరుడు మల్లినాథసూరి తీర్ధంకర 
కొల్పారం (మంజీరకాదేశం) మతాచార్యుడు. విస్తారమైన జైన సాహిత్యాన్ని రచించాడు. 
కాశీలో గల ఉపజైన పీఠం వరకు మల్లినాథసూరి అధిపతి. నేటికీ కాశికి వెళ్ళిన ఈ 
ప్రాంతీయులను అక్కడివారు గురుతుల్యులుగా ఆదరిస్తారు. 

అల్లాదుర్గము, దేవనూరు, వేములవాడ, కళ్యాణి కటక పశ్చిమ చాళుక్యుల 
పాలనలోనివి. పటాన్‌చెరువు, మెదక్‌, నార్సింగి, నర్సాపురం, కాసలనాడులోనివి. 
కర్ణాటక ఆదికవిగా పేరు గడించిన పంప కవి వేములవాడ అరికేసరి ఆస్థానకవి. 

మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర పరిశీలిస్తే సంస్కృత, ప్రాకృత, కన్నడ, తెలుగు 
భాషాక్రమ వికాసాలు స్పష్టమవుతాయి. కోలాచల మల్లినాథ పండితుల నుండి ఒకగొప్ప 
పరంపర ప్రారంభమైంది. 

మెదక్‌, నార్సింగి, నర్సాపురం చుట్టూగల ప్రాంతం అంతా ఆనాటి కాసలనాడు 
లోనిది. ఇది వ్యవసాయ సంస్కృతికి నెలవైన ప్రాంతం. 

అల్లమదేవి (యల్లమదేవి, కాకతీదేవి) కాకతీయుల కులదేవత. యల్లమదేవి 
వ్యవహారంలో 'యి హల్లులోని “అ” అచ్చు ప్రధానంగా అల్లమదేవి అయింది. ఈ 
పేరు మీదనే యల్లమదుర్గము, అల్లాదుర్గముగా మారింది. అల్లాదుర్గం కింద అనేక 
ప్రాంతాలు ఉండేవి. 
బసవపురాణంలోని ద్విపద ఇది : 


మజథజియును వినుపొట్ల చెరువను పురిని 
వజలంగ నేణ్లూరు వసదులు గట్టి 
వెలయ మున్నూరిరువది వేల్ణినమునులు 
గొలువంగ జిలకుల గురుడొక్కరుండి 
నా బల్లహునకు ముఖ్యాచార్యుడగుచు 
దా బుద్ధి చెప్పుచు దగబ్రబోధింప 
క్షితిపతియైన యాసింగ భల్లహని 
యతివసుగ్గల దేవి యకలంక చిత్త 


కొల్పారం, అల్లాదుర్గం జైన ప్రాశస్త్యము కల్లి గొప్పగా విరాజిల్లిన సంస్కృతీ 
నిలయాలు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర-ప్రబంధ పూర్వయుగం 37 


మున్నూరిరువదివేల జనములకు, ఏడునూర్ల వసదులు కట్టి జనకులాచార్యుల 
ప్రబోధాలు ఇక్కడ వెల్లివిరిసాయి. 
మెదక్‌జిల్లా పరిధిలో ఆనాడు కవిత్వ ప్రక్రియ ఎక్కువగా పరీమళించింది. ఈ 
ప్రభావం నేటికీ ఉన్నది. మిగతా సాహిత్య ప్రక్రియల సృజన కవిత్వ మంత బలంగా 
రాలేదు. ఆధునిక కాలంలో కవిత్వం, కథ, వ్యాసం వంటి బహు ప్రక్రియలు చేపట్టిన 
వారున్నారు. అంతకు ముందు కాలంలో అక్కడొకరు, అక్కడకొకరుగా కనిపిస్తారు. 
అట్లాగే అనువాదకులూ ఉన్నారు. అట్లాంటి వారు సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు. 
వారి గ్రంథాలు అలక్ష్యానికి గురికావడం తీరని లోటు. అల్లాదుర్గం, కొల్పారం (ఆపైన 
పటాన్‌చెరువు, జోగిపేట) జైన నిలయాలు. ఇక్కడి నుండి జైనసాహిత్యం వచ్చింది. 
శైవమత విజృంభణ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడి శాసనాలు కన్నడ 
భాషలోనే ఉన్నాయి. 
బ్రహ్మశివకవి ఈ ప్రాంతపువాడు. సంస్కృత, కన్నడ భాషలలో గొప్పకవి. 
తైలోక్యచూడామణిస్తోత్రం, సమయపరీక్ష అనే జైన గ్రంథాలు రచించాడు. 
మెదక్‌ జిల్లాలో సంస్కృత, తెలుగు, కన్నడ, మహారాష్ట్ర కవి పుంగవులు 
ఉండడం జిల్లా ప్రత్యేకత. అల్లమ ప్రభువు శివ శరణు మార్గాన్ని ప్రతిష్టించాడు. 
శరణుల ప్రధాన లక్ష్యం వీరశైవం కావడం వలన జైనం తర్వాత వీరశైవ లింగాయత 
తత్త్వం విశేషప్రచారం పొంది స్థిరపడింది. 
10వ శతాబ్ది నుండి 15వ శతాబ్ది వరకు తెలుగు కవులు వీరశైవ సంబంధ 
రచనలు చేశారు. అల్లాదుర్గం చెరువుదగ్గరి చిల్లరేశ్వర దేవాలయం శాసనంలో : 
“భస్మము పూసి బిత్తల ఉన్ననేమి బ్రహ్మచారియా 
అశనము మెక్కి వ్యసనముదక్కిన బ్రహ్మచారియా 
భావము బిత్తలై మనసు గంభీరమైనచో 
అది సహజ నిర్మాణయా గుహేశ్వ శ్‌ 
అనే పంక్తులు లభిస్తున్నవి. 
4.1. మల్లినాథుడు (18వ శతాబ్ది) : 
వేద, వేదాంగ సకల శాస్త్రపారంగతుడుగా పేరు గాంచిన మొదటి మల్లినాథుడు 
కొలిచెలిమె (కొల్పారం) నివాసి. ఆయన వ్యాఖ్యాన మూలపురుషుడు. కావ్యాన్ని ఎలా 
వ్యాఖ్యానించాలో సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన పండితుడు. ఈయన 


38 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శతావధాని. వీర రుద్ర పూజితుడు. వ్యాఖ్యాన వారసత్వాన్ని తర్వాత తరాలకు 
అందించిన పండితుడు. 
4.2. కపర్ధి క 

మొదటి మల్లినాథుని కుమారుడు కపర్థి. ఈయన 13వ శతాబ్టీ చివరి 
కాలపువాడు. కొలిచెలిమె నివాసి. మహాపండితుడు. తండ్రి నుండి సకల విద్యలు 
నేర్పాడు. కావ్యాన్ని సజీవంగా భాషించడం ఎట్లానో సాధన చేసాడు. భాష్యకారుడుగా 
సాహితీ ప్రపంచ మన్ననలు పొందాడు. “శ్రౌత సూత్ర భాష్యము’ భారద్వాజ గృహ్యసూత్ర 
భాష్యము, ఆపస్తంభ గృహ్య పరిశిష్ట భాష్యము, (శౌత కల్చ్పకావత్తి అనే గ్రంథాలు 
రచించాడు. 

రెండో మల్లినాథసూరి, పెద్దిభట్టు ఇద్దరూ కపర్థి కుమారులు. 
4.3. మల్లినాథసూరి (14వ శతాబ్ది) : 


“మల్లినాథుని వ్యాఖ్యానము లేకున్నచో 
కాళిదాసు మహాకవియె కాడు 
మల్లినాథుని వ్యాఖ్యమనకులేకున్న భా 
రవి కవికర్థగౌరవమె లేదు 

మల్లినాథుని వ్యాఖ్యమనకు లేకున్న మా 
ఘకవికి తైగుణ్యత ఘనత లేదు 
మల్లినాథుని వ్యాఖ్యమనకు లేకున్న నై 
షధమెన్న విద్వదౌషధము కాదు” 


అని శాస్త్రుల విశ్వనాథ కర్మ కొనియాడారు. మల్లినాథుని వ్యాఖ్యానం లేకుంటే 
కాళిదాసంతటి మహాకవి లోకపరిచితుడు కాకపోవునని దీని అర్థం. కాళిదాసు కవితా 
ప్రతిభను ప్రపంచానికి అందించిన ఘనత మల్లినాథ సూరిదే. అట్లాగే భారవి కవి 
అర్ధగౌరవాన్ని వివరించి వ్యాఖ్యరాసాడు. కవిత్వానికి దిశానిర్దేశం చేశాడు. అందుకోసం 
వ్యాఖ్యానం అవసరమన్నాడు. 

“మాఘే మేఘ గతం వయః” మేఘ సందేశం చదవడం అర్ధం చేసుకోవడంతోనే 
వయసుదాటిపోతున్నదన్న చింత దీర్చి ఆయా గ్రంథాల మూల తత్వ సారాన్ని సాహిత్య 
పోకడల అద్భుతస్థితిని అవగాహన చేసుకోవడానికి ఒలిచిన పండులా సాహితీ జగత్తుకు 
తన వ్యాఖ్యానాన్ని అందించాడు. ఆయన వ్యాఖ్యానాలలో విశిష్ట శబ్దార్ధ మర్యాదలను, 


ప్రాచీన సాహిత్య చరిత్ర-ప్రబంధ పూర్వయుగం 39 


ఉజ్వల శబ్దార్థ గుణాలంకార, చమత్కార విశేషములను, ధ్వని భేద ప్రబేధములను, 
శృంగారాది రస విశేషములను, ప్రతిపాదించాడు. రఘువీరచరిత్ర, వైశ్యవంశ 
సుధార్ణవము ఇతర రచనలు. 
4.4. పెద్దిభట్టు (14వ శతాబ్ది) : 

కపర్ధి పండితుని రెండోకుమారుడు పెద్దిభట్టు రెండో మల్లినాథసూరి సోదరుడు. 
“ఇత్యర్థః ఇతిభావః” అన్నరీతిని పాటించి కవి హృదయాన్ని చదువరులకు అందించిన 
వ్యాఖ్యాత. కవితాధార గల ధీశాలి. అన్నదమ్ములు ఇద్దరూ సర్వజ్ఞ సింగ భూపాలునిచే 
సత్మరించ బడ్డారు. 
4.5. కుమారస్వామి సోమపీథి : 

కుమారస్వామి సోమపీథి పెద్దిభట్టు కుమారుడు. వేదవేదాంగ వేత్త, సకల 
శాస్త్ర పారంగతుడుగా పేరుగాంచినాడు. 

కుమారస్వామి సోమపీథి “ప్రతాపరుద్రీయ” అలంకార శాస్త్రానికి వ్యాఖ్యానాన్ని 
రాశాడు. ఇతనికి నలుగురు కుమారులు. వారు వ్యాఖ్యాతలుగా కవులుగా ప్రసిద్ధులు. 
4.6. నారాయణుడు : 

కుమారస్వామి తనయుడు మహాదేవుడు. అతని కుమారుడు శంభువు. 
శంభువుని కుమారుడు భాస్మరుడు. భాస్మరుని కుమారుడు నాగేశ్వర యజ్వ నాగేశ్వర 
యజ్వకుమారుడే నారాయణుడు. 

నారాయణుడు చంపూరామాయణానికి “పదయోజనము” అనే పేరిట వినూత్న 
భాష్యాన్ని రచించాడు. తన వంశావళి వర్ణనను రచించాడు. అందువలన కొలిచెలిమె 
పండితుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. 

కొలిచెలిమె పండితుల వద్ద ఎందరో పండితులు విద్యావేత్తలు, కవులు, 
రచయితలు, వ్యాఖ్యాతలు, విద్య నేర్చినట్టు వంశావళి వర్ణనలో పేర్కొన్నాడు. 
4.7. (ప్రబంధ కవులు : 

మెదక్‌ జిల్లా ప్రబంధ కవుల సాహిత్య చరిత్రలో ముందుగా కాసలనాడును 
గురించి చెప్పుకోవాలి. ఆనాడు భిక్కనూరు మెదక్‌ జిల్లా లోనిది. ఇక్కడ పట్టమెట్ట 
సోమనాథకవి (క్రీ. శ. 1500-1550), మల్లారెడ్డి వంటి కవులున్నారు. (క్రీ.శ. 
1550-1580) 


40 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


మం॥ “ఘనుడా కాచనృపాల శేఖరుడు మున్గర్నాట రాజ్యంబునం 
దునదుర్గాధిపతి త్వవైభవము దోడ్త గాంచి సుల్తాను పి 
ల్పున గృష్ణానది దాటి యా మెదకు బల్‌ దుర్గంబుక్రిందన్‌ జిరం 
తనమౌ బిక్కవోలు నుండె నదియాత్రాస్థాన రాజ్యంబుగన్‌” 


అని మల్లారెడ్డికవి “పద్మపురాణంలో చెప్పాడు. ఆనాడు ఈ ప్రాంతం కవితా వైభవంతో 
(ప్రకాశించింది. బంధ, గర్భ, శ్లేష యమక, కవిత్వం, తర్క వ్యాకరణ, వేద, వేదాంగ 
సంబంధ చర్చలు ఉభయభాషా ప్రావీణ్యతలతో ఇక్కడ ఒక వెలుగు వెలిగింది. ఈ 
కోణంలో పరిశీలిస్తే ప్రాచీన సాహిత్య చరిత్ర చివరి అంకంలో సుమారు 1500 
సంవత్సరం నుండే ఇక్కడ ప్రబంధ కవితా ఛాయలు ప్రారంభమయ్యాయి. 
మెదక్‌ జిల్లాలో నివసించిన ప్రబంధ కవులలో లక్ష్మీశకవి, మారేపల్లి వెంకట 
నర్సయ్య, ముదిగొండ బ్రహ్మయలింగము ప్రముఖులు. వీరిలో లక్ష్మీశకవి కన్నడ 
తెలుగు భాషలలో కవిత్వం రాశాడు. 
క్రీ.శ.1550 నుండి ఎందరో తెలుగు కవులను మెదక్‌ జిల్లా కాసలనాడు 
ప్రాంతం ప్రోత్సహించింది. కవులు ఒక ఆస్థానం నుండి మరొక ఆస్థానానికి వెళ్ళారు. 
స్థిరపడ్డారు. కవుల వలసలు తొలిసారి చరిత్రలో కనిపించిన ఆధారాలున్నాయి. విభిన్న 
ప్రాంతాల నుండి కవుల సందర్శనలు అప్పటికే ఉన్నాయి. కాసలనాడు గురించి 
శ్రీనాథుడు సైతం ప్రస్తావించకుండా ఉండలేదు. 
కం॥ “కాసల్నాటి శ్రేష్టుడు 
మీసాలప్పయ్య గారి మేనల్లుడు ధా 
త్రీసుర తిలకుడు కుసుమశ 
రాసనము డంధ్ర నగర యాత్రోన్ముఖుడై” అని ప్రస్తావించాడు. 


కాసలనాడులో “ఆరె” భాష ప్రత్యేకమైంది. అమీన్‌ఖాన్‌ పుత్రులకు ఆరెభాష 
వచ్చునని తెలగనార్యుడు యయాతి చరిత్రలో చెప్పాడు. వృషాధిప శతకంలో ఆరెభాషను 
తెలుగు ఛందస్సుతో మేళవించి కొత్త ప్రయోగం చేయడం ఉంది. 


“దేవరీపతు హేచీ గురుదేవ ముఖానుతరీ తుమీచె గో 
సావితరీ తుహేచి తమ చాచప్రసాదయమీ కృపాకరా 
హేవరదా యటుంచు నుతియించెద నిన్నును నారెభాష దే 
వా వినుతార్య లీల బసవా! బసవా! వృషాధిపా” 


ప్రాచీన సాహిత్య చరిత్ర-ప్రబంధ పూర్వయుగం 41 


పై రెండు పాదాలనిండా ఆరె భాషా పదాలు ఉత్పలమాలావృత్త పద్యంలో 
ఛందస్సు ఉన్నది. మిశ్రమ భాషా కవిత్వం. ఆరె భాష మహారాష్ట్రలోనిది. ఆ సంబంధాల 
ప్రభావాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

మెదక్‌ జిల్లా నర్సాపురం దగ్గర కాసాల ఉంది. ఇక్కడ కాసలాపురం, 
కాసలాబాదు గ్రామ నామాలున్నాయి. ఆ కాలంనాడు సిద్దిపేట తాలుకా ప్రాంతం 
వరకు అంతా కాసలనాడులోనిదే. అందువలన సిద్దిపేట దగ్గర కాస్తాబాద్‌ గ్రామం 
ఉంది. అమీన్‌ఖాన్‌ కాసలనాడుకు పాలనాధికారి అని తెలగనార్యుడు తేటపర్పాడు. 
శ్రీనాథుని మరో పద్యం. 


ఉ. వీసపు ముక్కు నత్తు నరవీసపు మంగళ సూత్రమమ్మినన్‌ 
గాసును రాని కమ్మలర కాసునురానివి పచ్చపూసలున్‌ 
మాసిన చీరగట్టి యవమాన మొసంగగ నేడు రాగ నా 
కాసల నాటివారి కనగాంగిని చూసితి నీళ్ళరేవునన్‌” 


కాసులు అంటే ధనం, సిరి, సంపద, పైసల సూచ్యార్థం. శ్రీనాథుని ఈ 
పద్యంలో వీసం, అరవీసం, మంగళసూత్రం, కాసుకు (రాని) కమ్మ, పచ్చల పూసలు, 
సిరి సూచకాలే. పైసకు మరో పేరు. అవమాన మొసంగిన స్థితిలో ఆనాడు కాసలనాటి 
కనకాంగిని చూడడం పరాకాష్ట అయింది. 

నాటినుండి (శ్రమకు, నిజాయితీకి పెట్టిన పేరు. ఇక్కడ జాతి, మత మరే 
భేదాలు లేవు. ఆరె, అచ్చతెనుగు, ఉర్దూ, ఫారసీ, అరబి, మహారాష్ట్ర, కన్నడ భాషల 
పట్ల గౌరవభావం సమ్మిళితత్వం ఉన్నది. ప్రభువులు, సర్గారుల భార్యలు అయినా 
సామాన్యులపట్ల సమానత్వం, సమభావం సంఘ మర్యాదలు కనబర్చారు. 

ప్రబంధాలు వెలసిన ఆ రోజులలో ప్రజలు రాజుకు ఏమేమి అర్పించేవారో 
ఒక పద్యంలో చెప్పాడు. 

గీ. పచ్చడంబులు సెనగలు పంచదార 

పనస పండ్లును జెజుకులు పైళ్లు సన్న 
బియ్యము కూరగాయలు నెయ్యి మేక 
పోతులాదిగ గొనుచు విస్ఫూర్తి మెజసి 


మల్లారెడ్డి కవి నాటి వేటకుక్కల చురుకు గుణాన్ని బట్టి వాటికి సాహిత్య 
గౌరవంగా పెట్టిన పేర్లు కొత్తదనంతో ఉన్నాయి. అవి తుపాకి సుడిగాలి, చలిపిడుగు, 


42 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వెండిగుండు మొదలైనవి. వేటకుక్కలు “చందమామలోని మృగము నైనను జరంగున 
నెగసిపట్టు” చాకచక్యం గలవని కవి ఊహ. అద్భుతవర్ణనా నైపుణ్యం, పాఠకులను 
తనవెంట తీసుకుపోగల ప్రతిభ, సూటిగా తగిలే అభివ్యక్తి ఎవరికీ తీసిపోని 
కవితామాధుర్యం కవి ప్రతిభను ఆవిష్కరిస్తాయి. ఆయన రచనల్లో నాటి రాజకీయ 
సామాజిక, ఆర్థికాది విషయాలు కూడా ప్రతిబింబిస్తాయి. 
4.8. లక్ష్మీశకవి : 

16వ శతాబ్ది నాటి లక్ష్మీశకవి అల్లాదుర్గము దగ్గరి దేవనూరు నివాసి. ఇక్కడ 
నాటి చాళుక్యుల పాలనలో కన్నడ ప్రభావం ఎక్కువ. సంస్కృత జైమినీ భారతాన్ని 
కన్నడీకరించాడు. తెలుగులో కవిత్వం రాశాడు. ఇతనికి “'చూతవనచై(త్రి అనే 
బిరుదమున్నది. 
4.9. మారేపల్లి వెంకటనర్సయ్య : 

మారేపల్లి వెంకట నర్సయ్య కాలం క్రీ.శ. 1550-1560. కొండాపురం వద్ద 
గల మారేపల్లి స్వగ్రామం. మెదకులో నివసించి తత్ప్వదీపికా ప్రబోధం రాశాడు. 
అటునుండి బిక్కవోలు వెళ్ళాడు. శైవవైష్టవ దేవతాపరమైన పద్యాలు శతకాలు రాశాడు. 
ఇతని గురువు మల్లన్న యోగి మెదక్‌ మండల నివాసి కావడం వలన వేంకటనర్సయ్య 
ఎక్కువ కాలం మెదక్‌లోనే నివసించాడు. 

క్రీ.శ. 1550 నుండి ఎందరో తెలుగు కవులను మెదక్‌ జిల్లాలోని కాసులనాడు 
ప్రోత్సహించింది. వారు ఒక ఆస్థానం నుండి మరొక ఆస్థానానికి వెళ్ళారు. కవుల 
వలసలు ఉన్నాయి. ఈ విషయాన్ని మల్యాల దేవీ ప్రసాద్‌ తొలిసారి తాను మెదకు 
మండల సాహిత్య చరిత్రలో పరిశీలించారు. పూర్వం నుంచి వర్తమాన కాలం వరకు 
కవుల వలసలు, కారణాలు ఇక్కడి సాహిత్య చరిత్ర రచనకు ఎంతో ఉపకరిస్తాయి. 
నాటి వలసలను లోతుగా పరిశీలిస్తే కవులు 1. పాలకుల ఆదరభావం - నిరాదరణల 
వలన ఒకచోటు నుండి మరో చోటుకు వలస వెళ్లారు. 2. తమ కవితా శక్తిని బట్టి 
అగ్రాసనం గౌరవ మర్యాదలు కనబరచిన చోట్లకు వలస పోయారు. 3. కావ్య విశేషాల 
పఠనాధ్యయనం విశ్లేషణ సన్మాన బహుమానాలు వలసల మరొకకారణం 4. కృతి 
భర్తను వెతుక్కుంటూ స్వీకర్త ప్రాంతంలోకి వెళ్ళడం మరొక కారణం ర్‌. స్థానిక 
సంస్థానాధీశుల స్వాగతం మేరకు వలస వెళ్ళీ అక్కడనే ఉండి రచనా వ్యాసంగం 


చూ. పే.నం.51. 


ప్రాచీన సాహిత్య చరిత్ర-ప్రబంధ పూర్వయుగం 43 


ప్రారంభించడం ఇంకొక కారణం. ఇంకా గురు ప్రసన్నత, గురు శుశ్రూష, ఆధ్యాత్మిక 
కేంద్రాలు ఉండడం వంటివి మరికొన్ని ప్రధాన కారణాలు. 

మెదక్‌ జిల్లా పరిధిలోని ప్రాంత మంతటా క్రీ.శ. 1500 నుండి సూమారు 
వంద సంత్సరాల దాకా తెలుగు సాహిత్యంలో ఉచ్చదశగానూ అసఫ్‌జాహీ పాదుషాల 
కాలం 'దీనదశ'గానూ మనకు అర్థమవుతుంది. ఇందుకు రాజకీయ పాలనా విధానాలు 
కారణాలు. అవి... 

1. జెరంగజేబు దండయాత్ర, గోలకొండ రాజ్య స్వాధీనం. 
మహారాష్ట్ర కర్ణాటక ప్రాంత విస్తరణ దాడులు. 
నవాబుల పాలనలో దౌర్జన్యం, వారి పాలనా విధానాలు. 
బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల పరోక్ష పెత్తనం. 
పాలకులు తెలుగు భాషా సాహిత్యాలను నిరాదరించడం. 
పాలకులు ఇక్కడి సంస్కృతిని, మాతృభాషను, ద్వితీయ గ్రేణిగా చూడడం. 
బతుకు దెరువుకు పోరాటాలు, జనజీవనంలో అభద్రత. 
పై కారణాల వలన పద్యం వెనక పట్టింది. ప్రత్యామ్నాయంగా ఆధునిక 
యుగంలో పత్రికా చైతన్యం మేల్మొన్నది. 

ఈ దశలో నాటి పాలకుల ప్రోత్సాహం ఒక వెలితిగా ఉన్నా సాహితీవేత్తలు 
స్థానికంగా రచయితల సంఘాలను స్థాపించుకున్నారు. పండితులు, సాహితీ 
అభిమానుల ప్రోత్సాహం, పరిష్యానాలు, తాళపత్ర గ్రంథాల అన్వేషణ, పూర్వ చరిత్రలు 
పురావస్తు జాలంపట్ల వెతుకులాట, రాజుల, కవుల చరిత్ర, కృతికర్తల కృతి భర్తల 
చరిత్రలను శోధించడం జరిగింది. సాహితీ గోష్టులు కవిసమ్మేళనాలు నిర్వహించ 
బడ్డాయి. 

ఉర్దూ అధికార భాషగా చలామణిలోకి వచ్చిన కారణంగా మాతృభాషా పరిరక్షణ 
పట్ల అభిమానం పెరిగింది. ప్రజలకు చదవడం, రాయడం నేర్పాలనే తపన కల్గింది. 
ఖాన్టీ పాఠశాలలు వెలిశాయి. [గ్రంథాలను భద్రపర్చే ఆలోచన, ఆసక్తీ పెరిగింది. 
గ్రంథాలయోద్యమం దాని నేపథ్య పరిస్థితులు బాసటగా నిలిచాయి. స్థానిక సాహితీ 
సంఘాలపట్ల మక్కువ పెరిగింది. 

1924వ సంవత్సరంలో సి.డబ్లు. పాస్నెట్‌ మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాత చర్చి 
నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఒక గొప్ప అంశం. సామాన్యులకు నిరుపేదలకు 


నారాల జ ల సం 


44 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పదికాలాల పాటు కూలితో ఉపాధి దొరికింది. విద్యా, వైద్యం పట్ల కొత్త ఆలోచనలకు 
దారి ఏర్పడింది. 

నాటి ఫ్యూడల్‌ విధానంలో అణచివేత పీడనలు క్రమంగా పెరిగాయి. అంతకు 
ముందున్న సాహిత్యంలో వలె కాక సాహిత్యంలో వస్తు శిల్పాలు మారాయి. 
క్రమంగాకాల్బనిక ఊహాజగత్‌ వర్ణనలలోంచి సమస్యలు, ప్రజలు, పాలన, బతుకు 
చిత్రాలు అస్వతంత్ర భావనలు కావ్య వస్తువులుగా మార్పు అనివార్యమైంది. 
4.10. ముదిగొండ బ్రహ్మయ లింగము : 

నాటి ఆస్థాన పాలకులు సైతం స్వయానా కవులయి కవిత్వాన్ని ప్రోత్సహించడం 
విశేషం. ప్రబంధ కవులలో చివరి కవి, కవి ముదిగొండ బ్రహ్మయ లింగము. ఈయన 
టేకుమాలు గ్రామనివాసి. (క్రి.శ. 1700ల సంవత్సరంలో నివసించారు. 
“శివరహస్యఖండము” అనే కావ్యాన్ని రాశాడు. ఇది ప్రౌఢ శైలిగల కావ్యం. 

ముదిగొండ బ్రహ్మము లింగము కవిని గురించి గోలకొండ కవుల సంచికలో 
ప్రస్తావించారు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర-ప్రబంధ పూర్వయుగం 45 


5. ఆధునిక సాహిత్య చరిత్ర 


పునర్వికాస తొలిదశ 
(క్రీ.శ. 1800 నుండి క్రీ.శ. 1980 వరకు) 


గత కాలపు రాజుల చరిత్ర సాహిత్య సంస్కృతుల తరువాయి బట్టి, ఇరవయ్యో 
శతాబ్దిలో స్వేచ్చాకాంక్షకు, పోరాటాలకు, ప్రజాస్వామిక భావవిస్తరణకు బీజాలు పడ్డాయి. 

ఈ శతాబ్ది ఆధునిక సాహిత్య చరిత్రను రెండు విధాలుగా అధ్యయనం 
చేయవచ్చు. మొదటిది ఆధునిక సాహిత్య చరిత్ర పునర్వికాస తొలిదశ క్రీ.శ. 1800 
నుండి 1930 వరకు, రెండవది ఆధునిక సాహిత్య చరిత్ర పునర్వికాస మలిదశ 
క్రీ.శ. 1980 నుండి క్రీ.శ. 1970 వరకు. 

యక్షగాన వికాసం 

రాజులు, స్థానిక రాజుల సాహిత్య పోషణ తగ్గిన దశలో యక్షగానాలు సాహిత్య 
విలువలను కాపాడాయి. నాటికి అదే గొప్ప సాహిత్య ప్రయోజనం. యక్షగానాల 
ద్వారా జనసమీకరణ సామాజిక సమీక్ష జరిగింది. యక్షగాన కవులు అనేక పాత్రలలో 
పాలకులను ప్రతిక్షేపించి ప్రజల పరోక్ష చైతన్యానికి దోహదపడ్డారు. కొత్తగా వచ్చిన 
యక్షగానాలు అలనాటి సాహితీధారను నిలిపాయి, అందువల్ల ఇది పునర్వికాసదశ. 

19వ శతాబ్దిలో పాపన్నపేట సంస్థానం యక్షగానాలకు కంచుకోట. రంగస్థల 
వైభవం ఇక్కడ విరాజిల్లింది. కర్ణాటక, మహారాష్ట్ర యక్షగాన నాటక బృందాలు ఈ 
ప్రాంతాన్ని ప్రభావితపర్పాయి. యక్షగానాల పునర్వికాస దశ ఈ ప్రాంతంలోనే కాక 
గద్వాల, వనపర్తి వంటి సోదర ప్రాంతాలలోనూ ఉన్నది. 

మెదక్‌ జిల్లాలో శ్రీవైష్ణవ, దాత్తాద, పద్మశాలి, జంగమ, వడ్రంగి, దాసరి 
సామాజిక వరాల వారు ఎక్కువగా యక్షగాన రచయితలుగా శిక్షణనిచ్చిన వారుగానూ 
ఉన్నారు. 


46 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


మెదక్‌ జిల్లా యక్షగానాల గురించి చెప్పుకొనే ముందు యక్షగాన వస్తువులో 
మిళితమైన ప్రభావాలనూ పేర్కొనడం సమంజసంగా ఉంటుంది. 

మెదక్‌ పరిధిలోని అల్లాదుర్గం, పాపన్నపేట, రేగోడు అటువైపు నేటి విభాజిత 
జిల్లాలోని రురాసంగం, కోహీర్‌, సదాశివపేట, నందికంది, కల్పగూరు, సంగారెడ్డి 
మొదలైన ప్రాంతాలలో విఠలేశ్వర పండరీనాథ, దత్తాత్రేయ, జ్ఞానదేవ గితాబోధ, 
వైష్ణవ మత సిద్ధాంత ప్రభావం ఉంది. 

హుమ్నాబాద్‌ సద్గురు మాణిక్య ప్రభుబోధనలు నివృత్తి జ్ఞాన మహాదేవరాజు 
బోధనల (ప్రేరణ ఉన్నది. 

జీవన్ముక్తి మహారాజు, ఉద్దవ రామచంద్రమహారాజు ఆధ్యాత్మిక తత్వ 
ప్రచారాలు ఉన్నాయి. 

మహారాష్ట్ర ప్రభావంతో ఓవిలహరి కథలు, భువలు, భావేలు, కీర్తనలుగా 
ప్రచారంలో ఉన్నాయి. 

సంగారెడ్డిలో “జీవన్ముక్తి పేరిట మద్రణాలయం నడిచింది. ఆధ్యాత్మిక భక్తి, 
తాత్విక సంబంధిత రచనలతోపాటు ఎన్నో యక్షగానాలను ఇక్కడ ముద్రించారు. 

ఆ ముద్రణాలయం అల్లాదుర్గం, పాపన్నపేట, నర్సాపూర్‌ పరిధులను 
పరిగణనలోకి తీసుకున్నది. 

జీవన్ముక్తి బోధనల ప్రచారం లఘుపుస్తకాల ద్వారా జరిగింది. 

కర్ణాటక బసవ సమాజ మండలి వారి బోధనలు అభేద భావవ్యాప్తి ఇక్కడ 
ఉన్నాయి. 

5.1. రామానుజరావు పండరి : 

రామానుజరావు పండరి క్రీ.శ. 1800-1860 మధ్య కాలంలో జీవించాడు. 
ఇతడు రామాయంపేట నివాసి. 

గాంగేయ చరిత్ర, అహల్యా సంక్రందన విలాసము, హనుమదవతార మండలి, 
(గ్రంథాలు రచించాడు. గోలకొండ కవుల సంచికలో ఈ కవిని ప్రస్తుతించారు. 

ఈ కవి తనరచనలో మహారాష్ట్ర హిందూస్మానీ శైలిని జతచేసాడు. దీన్ని 
యక్షగాన ప్రక్రియకు అనువుగా మలచి గానయోగ్యంగా రచనలు చేశాడు. మేటి 
తాళగాని మెప్పునకు సరియగు పాత్రల గమనించి కవితలల్ల గల్లు కవిరామానుజరావు 
పండరి” అని పేరు గాంచాడు. శ్రీ వైష్ణవగాథలు, దాస చరితము రచించాడు. దాసులకు 
దాసుడు శ్రీ వైష్ణవుడు దాసుడు. దైవాన్ని ప్రత్యక్షంగా చేరుకోలేని సామాన్యుడు. కృపారస 
పాత్రుడైన భక్తుని సేవించడం ద్వారా భగవత్‌ స్వరూపదర్శన ప్రాప్తిపొంద వచ్చుననే 


ఆధునిక సాహిత్య చరిత్ర 47 


శ్రీవైష్ణవ సిద్దాంతాన్ని తన రచనలలో ప్రస్సుటీకరించాడు. సద్గురు యక్షగానం 
రచించాడు. 

మెదక్‌ జిల్లాలో పరంపరను పరిశీలిస్తే ప్రాచీన ఆధునిక యక్షగాన రచయితలలో 
రామానుజరావు పండరిని సంధికాలపు వాడు అనవచ్చు. 
5.2. వేంకట పౌండరీక యాజులు : 

వేంకట పౌండరీక యాజులు (1857-1920) అసామాన్య ఆర్షసాహితీ 
విద్యాపరులు. పౌండరీకాంత (శ్రౌత ప్రయోగత్రయమందు నేర్పరి. ఘనాంత 
యజుర్వేదాలలో దిట్ట. సంగీత జ్యోతిష్యములో ప్రొఢిమ గలవారు. దొంతి సంస్థానం 
వారు వెంకట పౌండరీక యాజులును సగౌరవంగా రప్పించుకొని ఆస్థాన 
విద్వాంసులుగా నియమించారు. ఇనాము భూములు ఇచ్చి గౌరవించారు. ఇతని 
రచన 'శ్రౌతసూత్ర వివరణము”. జన్మస్థానం సిద్దిపేట తాలుకా కుక్కునూరు పల్లె 
అయినా ఇతడు సుమారు ఇరవై సంవత్సరాల వయసు నుండి జీవితాంతం దొంతి 
ఆస్థానంలోనే కవి పండితుడుగా ఉన్నాడు. పేరు ప్రఖ్యాతులు పొందాడు. 
5.9. వానమామల నరసింహదాసు : 

ఇరవయ్యో శతాబ్ది తొలి నాళ్ళలో వానమామల నరసింహదాసు ఆధ్యాత్మిక 
దృష్టితో సమాజాన్ని వివెచించిన జ్ఞాని. మనుషులకు రంగుభేదాలు లేవు. ధనిక 
పేదతనము, వ్యామోహాలు తెచ్చి పెట్టుకున్నవి. మనుషులంతా పరమాత్ముని రూపాలని 
తన తాత్తిక బావనలు వ్యక్తం చేశాడు. దేవాలయాలు కేంద్రంగా భూపాలాలు పాడుతూ 
సమానత్వాన్ని ప్రబోధించాడు. ఇతడు నర్సాపురం తాలూకా పెద్దగొట్టిముక్కులలో 
జన్మించాడు. వానమామల గోత్రజుడు. కిష్టయ్య, మంగమాంబల కుమారుడు. పలు 
యక్షగానాలు రచించాడు. బలిచక్రవర్తి, ప్రహాద చరిత్ర, భక్త అంబరీశ, శ్రీకృష్ణ 
పాండవీయం, సత్యహరిశ్చంద్ర వరకు మనకు తెలియవచ్చిన రచనలు. వీటిని 
చందానారాయణ శ్రేష్టి ముద్రించారు. జనవ్యవహారానికి దగ్గరగా నరసింహదాసు 
రచనలు చేశాడు. ఎన్నో కీర్తనలు రాశాడు. చాలావరకు అముద్రితంగా ఉన్నాయి. 


గీ॥ మంచి మాటలు చెప్పిన మాన్యులకును 
కోపమెందైన వచ్చును కొదువలేక 
చెడ్డతనము బోధింప దొడ్డలనుచు 
చేర బిలిచియు విందులు జేతుర్వ 


48 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


అంటూ సరళమైన కవిత్వం రాశాడు. తెరలో దర్వు, తెరవెడలు దర్వు, సంవాద, 
కందార్థ ద్విపదలు, సీస, కంద, గీతాలతో యక్షగానాలు రచించాడు. ఆధ్యాత్మిక 
తత్త్వవివేచన, రచనా వ్యాసంగం జనసమూహంలో కీర్తనల రచన అతని జీవిత 
కృత్యాలుగా సాగినాయి. 
5.4. కందాళ సుందరాచార్యులు : 
మెదక్‌ జిల్లాలో ఇరవయో శతాబ్ది ఉత్తరార్థంలో (1864 జననం) జీవించిన 
కందాళ సుందరాచార్యులు మద్దికుంటలో జన్మించారు. తన బాల్య విద్య అనంతరం 
జీవితం అంతా నర్సాపురం తాలూకా నల్లవల్లిలో కొనసాగింది. తండ్రి రామాచార్యులు 
కవీ, పండితుడు. 'గోదాకళ్యాణంి” పద్యకావ్యం రచించాడు. 
కందాళ సుందరా చార్యుల తల్లి అలవేలమ్మ, తండ్రి శేషాచార్యులు విద్యాధికుడు, 
కవీ, పండితుడు, దయాశాలి, అమిత భక్తిభావ తత్పరుడు. 
ధర్మరాజసూయము, సంపూర్ణ రామాయణము, పుష్పవేణి విలాసము కావ్యాలు, 
తిరుమంగయాళ్వారు చరిత్ర నాటకము, నలదమయంతి యక్షగానము, హాస్యవైద్య 
శతకము, మంగళ హారతులు రచించాడు. 'పుష్పవేణి విలాసము” నవల నాటక 
లక్షణాలు గలది. దీన్ని ప్రబంధ లక్షణ సమ్మిళితమైనదిగా మల్యాల దేవీ ప్రసాద్‌ 
పేర్కొన్నారు. 
కందాళ సుందరాచార్యుల హాస్యవైద్య శతకం నూతన ప్రయోగం. 
“పడిశం బట్టిన వాని పాతర్ల బడవేసి 
మీద బండెడంత చెత్తవేసి 
అందులో రవ్వంత యగ్నిహోత్రమువేయ 
పడిశమొదవి వాడు పిడుచగట్టు” 


సరళ తెలుగు పదాలతో కేవలం హాస్యం కోసమే ఉద్దేశించిన రచన ఇది. 
5.5. పద్మనారాయణ శైలేంద్ర : 

పద్మనారాయణ శైలేంద్ర 1930లో కొలిచెలిమెలో జన్మించాడు. “ఉద్భవము” 
పద్యకావ్యం రచించాడు. భవానీశతకము, లవకుశ యక్షగానం రచించాడు. నేతపని 
చేస్తూ పద్య రచనా వ్యాసంగాన్ని విడువని వ్యసనంగా స్వీకరించాడు. కృష్ణమాచార్య 
ప్రణతి పద్యాలు రచించాడు. కృష్ణమాచార్యులు ఇతని గురువు అని తెలుస్తున్నది. ఏ 
కృష్ణమాచార్యుడనే దానిపై స్పష్టత లేదు. అంధురాలైన తల్లికి సేవలు చేస్తూ తల్లి 
శేషమ్మ తండ్రి పద్మయ్యలను ప్రత్యక్షదైవాలుగా కొలిచాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 49 


5.6. దొంతి కృష్ణమాచార్యులు : 

దొంతి గ్రామ వాస్తవ్యుడైన కృష్ణమాచార్యులు ఆశుకవి (1867 జననం). 
దొంతి రాజాస్థాన కవిగా ప్రఖ్యాతుడు. తండ్రి బాలకృష్ణమాచార్యులు. వీరిది కవి 
పండిత కుటుంబం. 

కృష్ణమాచార్యులు స్థానిక “నాటక మండలిని ఏర్పర్పాడు. పద్యనాటకాలను 
ప్రోత్సహించాడు. ఆయన రచనలు అముద్రితాలుగా మిగిలాయి. కృష్ణమాచార్యుల 
పద్యం మెదకు మండల సాహిత్య చరిత్రలో లభ్యమవుతున్నది. 


ఉ॥ మూతులు గట్టి యెద్దులవి ముంగట నిల్వగ ధాన్యరాసులన్‌ 
ఖ్యాతిగ సంచిబోసి తినుమందురు గుజ్జిము నోటికేర్పడన్‌ 
చేతలు యెడ్లు చేయునవి చెల్లవు మేతకు, గుజ్జమే తగున్‌ 
వాతలు వేతరయ్య బలవంతులు సాధువులైన యెడ్లపై 
నీతికి నిల్చువాని గతి నిక్కము యీ విధమౌను యిద్దారన్‌ 


విశ్వబ్రాహ్మణ వృత్తులు సమాజ నిర్మాణంలో వ్యవసాయ ఉత్పత్తులలో కీలక 
మైనవిగా చెబుతూ దొంతి కృష్ణమాచార్యులు పద్య రచన చేశాడు. జీవకారుణ్య 
అవసరాన్ని వ్యవసాయంలో మూగజీవుల పట్ల దయ, కల్లి ఉండడం మన బాధ్యత 
అని ప్రబోధిస్తూ పద్యాలు రచించాడు. మానవులు, మాటరాని వృక్షం పశుపక్ష్యాదులనూ 
అవమానించడం సరికాదని వాటికి కావ్యగౌరవమిచ్చాడు. 
ర్‌.7. రాణీ శ్రీసర్దేశాయి వేంకట లక్ష్మాయమ్మ : 

ఇరవయ్యో శతాబ్దికి చెందిన రాణి శ్రీసర్షేశాయి వేంకట లక్ష్మాయమ్మ 
పాపన్నపేట రాజవంశానికి చెందినవారు. కవయిత్రి, విదుషీమణి. ఆమె “మానసబోధి 
ను రచించారు. రచన చిన్న చిన్న పదాలతో అర్ధవంతంగా ఉంటుంది. 


సారములేని సంసార సాగరమున 

మునిగి పుట్టుచు గిట్టుచు మోహ మంది 
దరిని గానవు నీబాట నెరుగలేవు 

హరిని భజియించు మానంద మబ్బు మనసా 


సరళత్వం, సుందరమైన శైలి రాణీ సర్దేశాయి వేంకట లక్ష్మాయమ్మ రచనల విశిష్టతలు. 


50 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


5.8. పండరి విఠల్‌రావు : 

ఈ ప్రాంతంలోని ఎందరో కవుల గ్రంథాలు అముద్రితంగా ఉన్నాయి. 
ముద్రణకు నోచుకున్న కొద్ది గ్రంథాలను కొంతకాలం వెల్టుర్తి మాణిక్యరావు వంటి 
వారు భద్రపర్పారు. ఆ తర్వాత కొన్ని ముండు బైరంగ కృష్ణమాచార్యులు భద్రపర్పారు. 
దేశబంధు పత్రిక, గోలకొండ కవుల చరిత్ర వంటి అపురూప పత్రికలలో ఆయన 
రచనలు ఉన్నాయి. విఠలరావు పండరి రామాయం పేట నివాసి. ఇతడు 1880-1940 
వరకు జీవించి ఉన్నాడు. 

5.9. యాయవరం రామశాస్త్రి 3 

యావవరం రామశాస్త్రి ప్రొఢకవి, బహుగ్రంథకర్త, అభినవ తిక్కన 
బిరుదాంకితులు. స్వగ్రామం నాటి మెదక్‌ తాలూకాలోని కుక్కునూరు. 90 సంవత్సరాలు 
జీవించారు. జీవించినంత కాలం కవితా వ్యాసంగాన్ని కొనసాగించారు. నరసాంబ, 
సీతా రామయ్యలు తల్లిదండ్రులు. 18వ ఏటనే శాస్త్రి కవిత్వం ప్రాధత్వాన్ని 
సంతరించుకున్నది. “ఆ బాల్యాది అనర్గళకవి'గా పిలువబడ్డాడు. కవిత్వాన్ని 
పరమేశ్వరోద్ధిష్టమని ఇహ పర సాధనమని నమ్మిన నిత్య సాధకులు ఆయన “అనర్గళ 
ఆశు కవితాధారతో కవిపుంగవులు”గా విద్వద్వరేణ్యుల మన్ననలు పొందారు. 
సంస్కృతాంధ్ర భాషావేత్త అవధాని కవిత్వ గురువు పెద్ద తండ్రి రామకృష్ణశాస్త్రి, 
విద్యాగురువు దొంతి ఆస్థాన కవి పండితుడు విద్వాన్‌ వేంకట పౌండరీక యజ్వ. 
గజ్వేల్‌లో శతావధాని విఠాల చంద్రమౌళి శాస్తి మరొక గురువు. రామశాస్త్రి ఆధ్యాత్మిక 
చింతనతో జీవించాడు. 

రామశాస్త్రి రచనలు 1. గురుస్తుతి (చిత్ర శ్లేష భాగము), 2. శ్రీ దత్తాత్రేయ 
చతుష్టష్వుపచార పూజ, 8. గురుస్తవ రాజము, 4. భవానీ శంకర యవకస్తవ రాజః, 
ర్‌. గణపతి పూజ, 6. రాజేశ్వరతారావళి, 7. బాలపూజ, 8. కుమార సల్లాపము, 
9. సమయనక దేవి తారావళి. 

ఇతనికి అవధాన, శ్లేష యమక, చక్రవర్యభినవతిక్కన, శ్లేష కవిచక్రవర్తి 
అనే బిరుదు లున్నాయి. 

బహుముఖ ప్రజ్ఞతో పాటు బహుభాషావేత్తలుగా రాణించడం మెదక్‌ జిల్లా 
సాహితీ వేత్తల మరొక విశేషం. జిల్లాపై తొలుత తెలుగు, సంస్కృతం, మరారీ, కన్నడ, 
హిందీభాషా ప్రభావాలు తర్వాతి కాలంలో ఉర్దూ ప్రభావం అధికం. ఆధునిక కాలంలో 
ఆంగ్ల ప్రభావం ఉన్నది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 51 


5.10. సముద్రాల రాఘవాచార్యులు : 

నర్సాపూర్‌ తాలూకా శివ్వంపేట గ్రామస్తుడైన సముద్రాల రాఘవాచార్యులు 
(1891-1946) సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో నిష్టాతుడు. 
సాహిత్యంతో పాటు వైద్య విద్యను నభ్యసించి “ఆయుర్వేద రత్నాకర” బిరుదు పొందాడు. 
ఆశుకవిత్వంలో అందె వేసిన చేయి. చిత్ర విచిత్ర పద్యవృత్త గర్భ రచనా దురంధరులు 
గానూ వాసికెక్కారు. 

పలువురు సాహితీ వేత్తలను ఆదరించి ప్రోత్సహించే వారు లేక వారి రచనలు 
ఎక్కువగా ఆముద్రితాలుగా ఉండిపోయాయి. పాలనా పరమైన పీడన వలన 
సామాన్యులు తమ జీవితం చుట్టూ పరిభ్రమించడం తోనే సరిపెట్టుకున్నారు. కొద్ది 
గొప్పగా విద్యావంతులైన వారు ఉపాధి మార్గాలు వెతుక్కునే ప్రయత్నంతోనే ఎక్కువ 
కాలం గడిచిపోయింది. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. కొందరు నవాబుల 
నాశ్రయించారు. 

రచనల ముద్రణలో ఆర్థిక భారాన్ని వహించలేని బీదరికం ముద్రిత 
పుస్తకాలమీద సాహిత్య గోష్టలు జరుపుకునే అవకాశాలూ సన్నగిల్లి సాహిత్యరంగంలో 
కొంత స్తబ్దత ఆవరించింది. అలాంటి సమయంలో కొన ఊపిరితో ఉన్న సంస్థానాల 
వైభవం కొంత ఊరట నిచ్చిందని చెప్పవచ్చు. 
85. 11. గజవాడ హన్మత్మవి : 

అల్లాదుర్గం గజవాడ హన్మత్మవి (1898-1948) కవిగా, శతనాటక కర్తగా 
పేరుగాంచాడు. ఇతని “మనోహర పద్మావతీ” నాటకం ముద్రితం. ఇది 1930లో 
ముద్రించ బడింది. ఈ కవి పద్యాలు గోలకొండ కవుల సంచికలో ఉన్నాయి. ఆధునిక 
భావపరంపరను (గ్రహించిన కవి, ప్రాచీన కవితా ధోరణితోపాటు సమకాలీనతను 
కవిత్వంలో వ్యక్తీకరించాడు. 


ఉ॥ ఈ కలినెవ్వరైన సుఖమిత్తురు సమ్ముఖులైన నిత్తురా 
లోకమునం గనంబడు విరుద్ధముగా నెటులున్న జూడుమా 
వ్యాకుల తన్యధా విముఖులైన భవత్రియ రూపమేలకో 
'సైకలు నెక్కునాగరిక సంఘము సాక్ష్యముగా ప్రభంజనా” 


అని రాశాడు. ఈ పద్యం గోలకొండ కవుల సంచికలో ఉన్నది. 


52 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


తూఫ్రాన్‌- దొంతి- శివంపేట-గూడూరు ప్రాంతంలో సాహిత్య చైతన్యాన్ని 
ఇతోధికం చేసిన వారిలో వడ్డెపల్లి సోదరులుగా పేరుగాంచిన బెల్లంకొండ నరసింహా 
చార్యులు, బెల్లంకొండ వేంకటాచార్యుల పాత్రగొప్పది. వడ్డెపల్లి సోదరులు ఈ 
ప్రాంతంలో విసృతంగా కవితా గోష్టులు నిర్వహించారు. గూడూరు పల్లెలో దేశబంధు 
పత్రిక కోసం కాగితం తయారీని కుటీర పరిశ్రమగా అభివృద్ధి పర్పారు. ఇక్కడి 
కవులను రచయితలను ప్రోత్సహించారు. యజ్ఞకృష్ణదాసు చందం పేట (శంకరం పేట) 
రామదాసు, అంబాజి పేట పాండరి వంటి వారికి కవితా గురువులైనారు. 
5.12. కిష్టాగౌడ్‌ : 

నర్సాపురం తాలుకా బ్రాహ్మణ పల్లి గ్రామానికి చెందిన కిష్టాగౌడ్‌ (1903) 
“అల్లీరాణి చరిత్రము” అనే యక్షగానాన్ని రచించాడు. ఇది కల్పితమైన విచిత్ర కథ. 
కవి సృజన గొప్పది. అద్భుత ఊహా వర్ణనలున్నాయి. వ్యవహార క్లిష్టతలేదు. పండిత 
పామర జనులను ఆకట్టుకునే కథ. ఇప్పటికీ ఈ కథ ప్రదర్శన రూపంలో ప్రచారంలో 
ఉంది. 

పాండ్యదేశాన్ని పాలించేరాజు భార్య సంతానం కోసం రాజును ప్రార్థిస్తుంది. 
పార్వతి అను గ్రహించి ఫలాన్ని నీటికుంభంలో ఉంచింది. కుంభపు నాళం నుండి 
శిశువు జన్మిస్తుంది. ఆమె 'అల్లిరాణి”. విలువిద్యలో అసామాన్యురాలు. తీర్ధయాత్రలు 
చేస్తున్న అర్జునుడు శ్రీకృష్ణుని ద్వారా అల్లిరాణి సౌందర్యాతిశయాన్ని తెలుసుకొని 
భార్యగా చేసుకోవాలని తలుస్తాడు. 

అల్లిరాణి వేటకు వెళ్ళినప్పుడు అర్జునుడు ఆడవేషంలో చెలిమిపొంది ఆమెకు 
బాణాలు అందిస్తాడు. వేట అనంతరం నదిలో ఈతకు వెళ్ళేముందు అర్జునుడు తన 
నిజరూపాన్ని చెప్తాడు. అల్లీరాణి కోపంతో యుద్దానికి దిగుతుంది. ఆవనితతో 
యుద్ధమెందుకని అర్జునుడు పారిపోతాడు. శ్రీకృష్ణుడు వశీకరణ పద్ధతిని చెప్తాడు. 
అది తెలుసుకొని అల్లీరాణి అర్జునుని బంధిస్తుంది. కృష్ణుడు ఎరుకలసాని వేషంలో 
వచ్చి అర్జునుని క్షమించమంటాడు. అయినా అర్జునునికి అల్లిరాణి మీద మనసు 
చావదు. కృష్ణుడు అర్జునుని పంచరంగుల పాముగా చేస్తాడు. అల్లిరాణి నిద్రించే 
సమయాన అర్జునుడు ఆమెను సమీపిస్తాడు. అర్జునుని వ్యవహారపు తీరుతో విసిగి 
అల్లిరాణి యుద్ధం చేస్తుంది. కృష్ణుని అనుమతితో భీమ, నకులురు కూడా అర్జునునికి 
తోడుగా యుద్దానికి పోతారు. వారు ఓడిపోయి బంధింబడతారు. ద్రౌపదివచ్చి బుద్ధిచెప్పి 
అల్లిరాణికి నచ్చజెప్పి అర్జునునితో వివాహం జరిపిస్తుంది. వారికి కుమారుడు జన్మిస్తాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 53 


జోలపాటతో యక్షగానం ముగుస్తుంది. కథలో పార్వతీదేవి స్త్రీ మూర్తికి ప్రతినిధి. 
సంతానం కోసం పార్వతిని ప్రార్థించడం ఉంది. శివుని ప్రార్థించలేదు. శివుని ప్రస్తావన 
లేదు. మాతృస్వామ్యవ్యవస్థ ఇట్లా ప్రతిబింబించబడింది. 

అల్లీరాణిని రచయిత మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతినిధిగా చూపారు. సకల 
విద్యలు నేర్చిన వీరవనితగా చూపాడు. కృష్ణుని పాచికలు పారలేదు. అర్జునుని ఎత్తులు 
ఫలించలేదు. ద్రౌపది స్త్రీయే. ఆమె వచ్చేదాక కథ ఒక కొలిక్కి రాలేదు. కవి రమ్యమైన 
ప్రకృతి పక్షుల రావాన్ని ఎల్లలను వర్ణించాడు. 

ఇది పురుష ప్రాధాన్యతలేని రచన. సమాజంలో బలహీనులైన స్త్రీల పక్షంగా, 
అణచివేతకు వ్యతిరేకంగా చక్కగా సమకాలీన సమాజానికి సందేశమిస్తూ కథను 
మలుపుతిప్పాడు రచయిత. అంతఃశ్చేతనలో ఉన్న స్రీ సమానత్వ కాంక్ష రచన 
ముగింపులో పలుకుతున్నది. 1963లో నామాల ఎల్లయ్య అల్లిరాణి పుస్తకాన్ని 
ముద్రించాడు. నాలుగు ముద్రణలు వెలువడ్డాయి. 

అల్లిరాణి చరిత్ర సమాజం మీద బలమైన ప్రభావాన్ని చూపింది. మెదక్‌ 
జిల్లాలో అసాధ్యురాలై పట్టుదలను (ప్రదర్శించే ఆడపిల్లలను 'అల్లిరాణి” అని 
సంబోధిస్తారు. 

మెదక్‌ జిల్లాలో ఎక్కువ యక్షగానాలు నర్పాపూర్‌ పాత తాలూకా ప్రాంతం 
నుండి రావడం ఇక్కడి సాహిత్య చరిత్రలోని ముఖ్యమైన అంశం. ఆ ప్రాంత యక్షగాన 
కవులలో కౌడిపల్లి పిచిక పాపయ్య ఒకరు. యక్షగానాలు రచించడం, వాటి ఆటకు 
రూపురేఖలు దిద్దడం మాత్రమే ప్రధానంగా జీవించిన పాపయ్య అంత్యకాలంలో 
మతిస్థిమితం తప్పింది. 

కుటుంబ బీదరికం, అన్యులెవరూ ప్రోత్సహించక ఆదరించక పోవడం వలన 
ఈ కవి రచనలు అముద్రితాలు అలభ్యాలుగా మారాయి. 

రామాంజనేయము, దశకంఠుడు, మయసభ, లంకానగరం మొదలైనవి ఇతడు 
రచించిన యక్షగానాలు. 

మెదక్‌ జిల్లా యక్షగానాలకు చిరునామా. యక్షగాన పితామహుడు అనదగిన 
చెర్విరాల బాగయ్య పాత నర్సాపూర్‌ తాలూకా ముట్రాజుపల్లి గ్రామస్థుడు. ఈయన 
కలం నుండి లెక్కకు మిక్కిలి యక్షగానాలు జాలువారాయి. 


54 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శ్రీ కరంబైనట్టి జిల్లా మెదకులోన 
తాలూక నర్సాపూర్‌ దాన వెలయు 
రాజితంబైన ముట్రాజు పల్లియను గ్రామ 
వాస్తవ్యుడను యార్యవైశ్యకులుడ” 


పద్యంలో తన వంశగోత్రాలు చెప్పుకున్నాడు. 
యక్షగాన సమాప్తిలో కవిగద్యలో తన శతాధిక యక్షగాన కథా రచనలను- 


“వెశ్యకుల పారావార సుధాకర వుని శిలగోత్రోద్భవ 
చెర్విరాల వంశ దీపిక వీరన్న రాజ మాంబాతనూభవ 
కవితా వైభవ సుగ్రీవ విజయోత్యాది శతాధిక - 
గ్రంథరచన భాగధేయ బాగయ్య నామధేయ ప్రణీతంబైన 
కిరాతార్డునీయ చరిత్రము” 
అని చెప్పుకున్నాడు. 
కిరాతార్డునీయ చరిత్రము, పాండవ వనవాసం మొదలుకొని నూటికి పైబడి 
రచనలు చెశాడు. 
5.18. ఘంటంభట్ల వేంకట భుజంగ శర్మ (1903-1943) : 
పాపన్న పేట మండలం ముసలాపురానికి చెందినవారు ఘంటంభట్ల వేంకట 
భుజంగ కవి. ఆయన గొప్పనాటక రచయిత. సంగీత మర్మమెరిగినవాడు. 
రాఘవాచార్యుల శిష్యుడు. నాగయ్య, అచ్చమాంబ తల్లిదండ్రులు. అభిజ్ఞాన 
శాకుంతలము అనే నాలుగు అంకాల నాటకాన్ని రాశాడు. అధ్యయనోత్సవ వర్ణన, 
దమయంతీ పరిణయం, సీమంతినీ ప్రభావము ముద్రిత నాటకాలు. గోలకొండ 
కవుల సంచికలో ఆయన పద్యాలు అచ్చయినాయి. 
ర్‌.14. వడ్ల మల్లయ్య : 
గొట్టి ముక్కుల నివాసి వడ్ల మల్లయ్య (1928) తల్లి లక్ష్మమ్మ, తండ్రి బ్రహ్మము, 
భీమసేన పరాక్రమం యక్షగానం రచించాడు. కొండా వేంకట లింగయ్య దాన్ని 
ప్రచురించాడు. దేవాలయాల జాతరలలో 1970-75 వరకు ఆయన రచనలు విరివిగా 
విక్రయానికి లభించేవి. వడ్లమల్లయ్య 1988లో పరమపదించారు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 55 


ర్‌. 15. లింగోజిగారి ఆనందరావు దేశ్‌పాండ్య 

ఆనందరావు దేశ్‌పాండ్య 14.05. 1914లో జన్మించాడు. తల్లి రాధాబాయి. 
తండ్రి రఘోత్తమరావు. ఆయన మరారి, తెలుగు, హింది, ఉర్దూ, ఇంగ్లీష్‌, సంస్కృత 
భాషలలో నిష్ణాతుడు. నార్సింగి (మండలం) నివాసి. హైదరాబాదులోని సిటీకళాశాలలో 
మెట్రిక్యులేషన్‌ విద్యను అభ్యసించారు. (జీవన్ముక్తి భజనమాల, వీరబాహు, వేణుగోపాల 
భజన మాల, విశ్వేశ్వర శతకం ముద్రిత రచనలు. ఆనందరావు రచన రాజీవ చరిత్ర 
యక్షగానం ఆముద్రిత మైనప్పటికీ మెదక్‌ జిల్లాలో వివిధ గ్రామాలలోనూ పొరుగు 
జిల్లాలలోనూ ప్రదర్శించబడింది. ఆనాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య ఈ ప్రదర్శనను 
తిలకించి ప్రశంసించారు. ఆనందరావు రచించిన అనేక చాటు పద్యాలు, గేయాలు 
అముద్రితంగా ఉన్నాయి. 

పోలీస్‌ చర్య కన్నా ముందు రజాకార్ల దాష్టీకానికి రోసి, నిజాం నవాబును 
సంబోధిస్తూ “హితబోధాత్మక పద్యమాల”ను రచించారు. 1937 నుండి సాహితీ 
రంగాన్ని వదలకుండానే రాజకీయ రంగంలోనూ ప్రజలకు సేవ చేశారు. మల్యాల 
దేవీప్రసాద్‌ సంపాదకత్వంలో వెలువడిన “పల్లెటూరు” పత్రికలో అయన రచనలు 
ప్రచురించబడ్డాయి. 

ఆనందరావు రచించిన యాదవచరిత్ర, లవకుశ యక్షగానాలు ఆముద్రితాలు. 
“యక్షగాన సమాజం స్థాపించారు. యక్షగాన ప్రదర్శనలో సుశిక్షితులను తయారు 
చేశారు. చిత్రలేఖనంలోనూ ఆనందరావు అందెవేసిన చేయి. యక్షగాన సమాజం 
వారికి స్వయంగా చిత్రించిన యవనిక (పరదాలు)లను ఇచ్చేవారు. “తమ్ముడా” అనే 
మకుటంతో; 

ఉ॥ _ ఎందులకోయి భ్రాంతి పడుటెందుకు నందటు నీకు నాప్పలై 
యుందురటంచు నమ్మెదవు యోడదరిచ్చట నుండుచోటనే 
మందమతిన్‌ యదార్థమును మానకుమోయి వృధా తలంపు లిం 


కెందుకు భారమీశ్వరునకే వదలేయ గదోయి తమ్ముడా! 
అంటూ ఆధ్యాత్మిక తాత్విక రచనలు చేశాడు. 
క్రీ.పూ.3218 నుండి సమకాలీనం దాకా చారిత్రాత్మక ప్రవక్తల జనన 
విశేషాలు, పూర్వాపరాలను పరిశీలిస్తూ వ్యాస రచన చేశాడు. మత గ్రంథ పరిశోధనలు 
గల ఇతని దైనందిని విలువైంది. జ్యోతిషంలో విశేషమైన కృషి చేశాడు. 


56 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


పునర్వికాసపు మలిదశ 
(క్రీ.శ. 1980 నుండి క్రీ.శ. 1970 వరకు) 

1930 నాటి జోగిపేట ప్రథమ నిజాంరాష్ట్ర ఆంధ్ర మహాసభద్వారా రూపొందిన 
వాతావరణం కొత్తతరం కవులను, రచయితలను ప్రోత్సహించింది. సమకాలీన 
పరిస్థితులపట్ల ఆలోచనలను రేకెత్తించింది. పాశ్చాత్యవిద్యను అభ్యసించిన కొత్త తరం 
ఆలోచనలు, విద్యావ్యాప్తిపట్ల మక్కువ, పాలనా విధానాలు, గ్రంథాలయ ఉద్యమం, 
లఘు పుస్తకాలు అందుబాటులోకి రావడం, వెట్టి, భూస్వామ్య వ్యతిరేకత, ఆర్యసమాజం, 
సంగం నిర్మాణం, స్వాతంత్రోద్యమ ప్రభావం, పోలీస్‌ చర్య, భాషా ప్రయుక్త రాష్ట్రాల 
పేరిట మొదటిసారిగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం, 1969 విద్యార్థి 
ఉద్యమం, స్టానికేతరుల పెత్తనం, విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధిలో, వనరులలోనూ 
అన్యాయానికి గురికావడం వంటి ఘటనలు పరిస్థితులలో పలు నిరసన సెగలతో 
దిగంబర, విప్లవ ఉద్యమాల బాటలో ఆధునిక సాహిత్య చరిత్ర పునర్వికాస మలిదశ 
(క్రి.శ. 1930-1970 వరకుకు) కీలకమైంది. 

5.16. వెల్దుర్తి మాణిక్యరావు : 

వెల్టుర్తి మాణిక్యరావు వెల్టుర్తిలో 1913లో జన్మించాడు. తల్లి రుక్మిణీదేవి, 
తండ్రి వేంకటేశ్వరరావు. నాటి పాలనలో నలిగిపోతున్న ఊరు, పాఠశాల పరిస్థితులు 
ఆయనను బాగా కదిలించాయి. స్వంత ఊరులో విద్యాభ్యాసం ప్రారంభించి మెదక్‌ 
పట్టణంలో, తర్వాత ఉన్నత విద్యకోసం హైదరాబాదు వెళ్ళాడు. ప్రజా జీవితంలోని 
నిరాశా నిస్పృహలు బానిసత్వం ఆయనను కదిలించాయి. ఆదశలో ఆవేశపరుడైన 
యువకుడిగా వెల్టుర్తి మాణిక్యరావు ఉద్యమాలలో భాగస్వామి అయ్యాడు. ఉర్దూలో 
తప్ప ఇక్కడివారికి విద్యావకాశాలు లేక పోవడంతో మాతృభాష కోసం పరితపించాడు. 
తాను ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నా తెలుగు నేర్చుకున్నాడు. ప్రేంచంద్‌, 
దాశరథి-మాణిక్యరావుకు ఇష్టమైన సాహితీవేత్తలు. స్వాతంత్ర్య సమరంలో, తెలంగాణ 
విముక్తి కోసమూ ఉద్యమాలలో పాల్గొన్నాడు. సాంఘిక దురాచారాలను నిరసించాడు. 
అణా గ్రంథమాలకు సంపాదకత్వం వహించాడు. తెలుగు భాషా సంస్కృతులకు వేదికగా 
ఉన్న అప్పటి గోల్కొండ పత్రిక సహసంపాదకునిగా సేవలు అందించాడు. తెలుగు 
కవులను, రచయితలను ప్రోత్సహించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 
రాసిన “షర్మేముష్కి రాత్‌” అనే ఉర్దూ గ్రంథం బహుళ జనాదరణను పొందింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 57 


తెలంగాణ ప్రజల దుస్థితి, బడుగు వర్గాల బాధలు, దొరల అధికారాలు, పాలనాపరమైన 
దోపిడి, రైతు దుస్థితుల్ని ఈ రచన ప్రతిబింబించింది. “మద్యపాన నిషేధం” అనే 
పత్రికను నడిపాడు. “రైతు” గ్రంథం రచించాడు. ప్రభుత్వం ఆ రచనను నిషేధించింది. 
మాణిక్యవీణ వెల్టుర్తి కవితా సంపుటి. 

“హైదరాబాద్‌ స్వాతంత్రోదమ చరిత్ర” అనే బృహత్‌ గ్రంథాన్ని రచించాడు. 
ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు ఆంగ్లంలో స్వతంత్ర రచనలు చేశాడు. 
తెలంగాణలో భావకవిత్వం ఎక్కడున్నదని ప్రశ్నించే రీతిలో ఆయన రాసిన కవిత 
“మా ప్రణయం” లో ఇట్లా సాగింది. 


“పెరిగిపోయిన 
పూసలపేరూ 
చితికిపోయిన 
గాజుల జోడూ 
చినిగిపోయిన 
చీరలకొంగూ 
ప్రణయం రా 
మా ప్రణయం” 


“వెలిగిపోయిన 
వెచ్చని కొండలు 
లేచిపోయిన 
ఆవిరితెప్ప 
ప్రణయం రా 
మా ప్రణయం” 
భావకవితా ధారవద్ద నిలిపి ఆలోచింపజేస్తుంది. వాడిపోయిన జీవితాలను, 


పొర్లించుకపోయిన సంపదలను, నీటిని, మోడుబారిన పిల్లలనూ తలచుకొని తన 
కవిత్వంలో దుఃఖించాడు. 


58 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ఆయన రాసిన సీతపెండ్లి బండారు లేడి మంచి పేరు తెచ్చి పెట్టాయి. భారం 
అనే కథ, అణాకథలు (1945) సంకలనంలో ఉంది. ఊరబాయి, శోభ, ఎయిర్‌ 
మెయిల్‌ వంటి కథలు రాశాడు. “దయ్యాల పనగడ” తెలంగాణ భాషలో రాసిన 
నాటకం. ఇవేకాక హైదరాబాద్‌ రాజ్యాంగ సంస్కరణలు, ఖాదీ, సర్దార్‌ జమలాపురం 
కేశవరావు జ్ఞాపకాలు, నిరంతర కృషి బొజ్జం నర్సింలు జీవిత కథ మొదలైనవి, 
వెల్టుర్తి ఇతర రచనలు. రేడియో నాటికలు, ఆంగ్లానువాదాలు చేశాడు. 
వెల్టుర్తి మాణిక్యరావు తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా, 
ఆంధ్రమహాసభ కార్యదర్శిగానూ సేవలందించాడు. ఆయన 1994లో మరణించాడు. 
ఆనాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌, ఉపరాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌శర్మ గార్లచే 
సన్మానించబడ్డాడు. 
ర్‌.17. బూర్ల విఠల్‌ : 
బూర్లవిఠల్‌ 1898లో మెదక్‌ జిల్లా పాతూరులో జన్మించాడు. తల్లి భూదేవమ్మ, 
తండ్రి శివరామయ్య. ఆయన “సువర్ణ జ్ఞాన బోధి” (1937 ముద్రితం : కొండావీరయ్య 
మహంకాళి వీధి సికిందరాబాదు) రచించాడు. నాడు నిజాం దమననీతి లోకాని 
కంతటికీ వెల్లడవుతున్నా ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నా, అన్నిచోట్లా పాలకులపై 
నిరసన జ్వాలలు మిన్నంటుతున్నా నిజాం పాలనాపరమైన నిరసన సభలు 
ప్రజోద్యమాల కదలికలు విస్తరిస్తున్న సమయంలో నిజాం నిలువెత్తు చిత్రపటాన్ని 
“సువర్ణ జ్ఞాన బోధి” పుస్తకం తొలిపేజీలో అచ్చువేసి; 
“పురుషులందు పుణ్య । పురుషుండు ఇతడు 
ననగ మహబూబు బాషకు । నాత్మజుండు 
ప్రేమ గలిగుండు । పేరు నైజాము గారు 
పరగ శృంగార పట్టణ । ప్రభుయితండు” 
అని కొనియాడాడు. సమాజంలో ఒకరు సంస్కర్తగా వచ్చినా విద్యావంతుడైనా, ఒక 
సమావేశమో, ఉపన్యాసమో జరిపినా రచనలు చేసినా ప్రభుత్వం ఆయా పూర్వాపరాలను 
ఆరాతీసేది. స్థానిక అధికారులచే నమోదు చేయించేది. ఈ విపత్మర దైన్యంలో 
ప్రభువులతో అణకువగా ఉంటూ స్వామి కార్యం, స్వకార్యం సాధించే వ్యూహంతో 
కవులు, రచయితలు సాహితీకృషి చేశారు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 59 


ప్రభువులు వివాదాస్పద వ్యాఖ్యలను, రచనలను చదివించు కొని వివరణలు 
అడిగారు కనుక కవులు శ్లేషార్థాలు చెప్పి వారిని మెప్పించారు. రచన చేసినా పత్రిక 
చేతిలో ఉన్నా సమావేశంలో ప్రసంగించినా కత్తిమీద సాము అని తెలిసీ చేశారు. 
కవిబూర్ల విఠల్‌, యజ్ఞకృష్ణదాసు, లక్ష్మీనారాయణ వడ్జెపల్లి సోదరుల శిష్యులు. 
5. 18. అప్పన్నగారి హన్మంతరావు కులకర్ణి : 

కులకర్ణి 1-10-1930లో ఖజానాపురం (నార్సింగి మండలం)లో జన్మించారు. 
రంగమ్మ, అప్పన్నగారి గోపాలరావు తల్లిదండ్రులు. 1942 నుండి నాటి ఉద్యమాలలో 
చురుకుగా పాల్గొన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కేవల్‌ కిషన్‌ను పెద్దన్న 
అని పిలిచేవాడు. మగ్దూం వంటి వారితో కలిసి పనిచేశాడు. చేయగల పనులు 
కాగల ప్రయోజనం నెరవేరాలని ఆర్యసమాజంతో బంధాన్ని పెంచుకున్నాడు. 
5.19. ఉదయవర్ల నాంచారమ్మ : 

ఉడయవర్ల నాంచారమ్మ 1910లో మెదక్‌లో జీవించారు. ఈమెకు చూడామణి, 
అమ్మణి అనే పేర్లున్నాయి. తండ్రి రాఘవాచారి, తల్లి గోదాదేవి. మహిళలు 
ఛందోపద్యరచన చేయరాదని ఛాందసులు నిర్బంధించినా 'గోదాకళ్యాణం' రచించింది. 
సీతారాంబాగ్‌ దేవాలయ గోష్టులలో పద్యాలు చదివి ప్రశంసలను అందుకున్నది. 
మున్నాలాల్‌ అనే ఒక వ్యాపారి గోదాకళ్యాణం కావ్యాన్ని ముద్రించాడు. 
5.20. దొంతి కృష్ణమాచార్యులు : 

దొంతి కృష్ణమా చార్యులు 1924 వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన 
“'ధర్మబోధి అనే పద్యకావ్యం రచించాడు. భక్తి అంతరంగంగా ధర్మాన్ని బాహ్యంగా 
ప్రదర్శించి తోటి వారికి తోడ్పడాలని కావ్యంలో సందేశ మిచ్చాడు. నాడు మోక్షార్హతలో 
ధర్మసాధనను అనివార్యంగా తలచారు. పరపాలనా సంస్కృతి ప్రబలిన సందర్భంలో 
ధర్మం, ఆధ్యాత్మిక చింతన కవిత్వానికి ప్రయోజకత్వం సిద్ధింప జేస్తుందని రచనలు 
చేశాడు. దొంతి కృష్ణమాచార్యులు వేణుగోపాల శతకం, భజన కీర్తనలు, మంగళ 
హారతులు కూడా రచించాడు. 
5.21. నూతి శంకరరావు : 

నూతి శంకరరావు 13.02. 1930లో టేక్మాల్‌లో జన్మించాడు. స్వాతంత్ర్య 
సమరయోధుడు. హైదరాబాద్‌ విమోచనోద్యమంలో జైలు శిక్షను అనుభవించాడు. 
విద్యావేత్త. సామాజిక వరిన్థితులకు చలించి సామాజిక సేవారంగానికి, 
సాహిత్యాధ్యయనానికి జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. గతకాలం నాటి కోటలు, 


60 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


బురుజులు, నిర్మాణాలు, ఆధ్యాత్మిక సంస్థలు, గ్రామ చరిత్రలపై కృషి చేశాడు. ఆయన 
టేక్ళాల్‌ చరిత్రను నూతి వంశచరిత్రను రచించాడు. 1988లో డిప్యూటీ కలెక్టర్‌గా 
పదవీ విరమణ చేశాడు. 

“స్వాతంత్ర సమరయోధుల నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ 
సంస్థకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు. “అమృత మహోత్సవ సారథ్య సంఘం) తరపున 
సాహిత్య ప్రచురణలు చేపట్టాడు. 

5.22. తిగుళ్ళ రాధాకృష్ణశర్మ : 

తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ కవి, రచయిత అవధానికూడా. వెస్లీ మెదక్‌ ఉన్నత 
పాఠశాలలో పనిచేస్తూ అనేక రచనలు చేశాడు. సాహిత్య సమావేశాలలో చురుకుగా 
పాల్గొన్నాడు. శ్యామలమ్మ, రఘురామ శర్మలు తల్లిదండ్రులు. గజ్వేల్‌ ప్రాంతంలో 
చేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయన సాహిత్య సేవలు మెదక్‌లో విస్తరించాయి. 
అద్వైతం, శ్రీ నృపంచానన రామలింగేశ్వర తారావళి, శ్రీగణపతి స్తవం, మాతృస్తవం, 
వజ వైరోచన శతకం రాశాడు. 

5. 28. దోర్చల వేంకటరాజశర్మ : 

రామాయంపేట నివాసి దోర్చల వేంకట రాజశర్మ (1929) మహాకవి 
బాణభట్టు, అదృష్టము, భక్తకవి, జయదేవుడు, ప్రబోధ గేయవ్యాసాలు, విజయ విలాస 
నాటకం రచించాడు. 

5.24 భాగవతము సీతారామశర్మ : 

మెదక్‌పట్టణ కవి భాగవతము సీతారామ శర్మ (1902-1942) సంస్కృతాంధ్ర 
భాషలలో వైద్య విద్యలోనూ నిష్టాతులు. తత్వబోధిని గ్రంథమాలను స్థాపించి మూడు 
నెలలకు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. “భక్త శిరోమణి, స్మరణ భక్తశబరి, దేవర్షి 
నారదుడు (8వ భాగం), గీత కృష్ణుడు, గీత సాకారోపాసన, ప్రతిమార్చన, అనసూయ 
అనే పద్యకావ్యం, శ్రీ మహా శివరాత్రి పద్యకావ్యం, సంగమేశ్వర తారావళి పద్యాలు, 
పశ్చాత్తాపము నవల, వినాయక చతుర్ధి పద్యాలు రచించాడు. 

5.25. కె.వి.అప్పలాచార్య : 

నర్సాపూర్‌ తాలూకా గుమ్మడిదల నివాసి కె.వి. అప్పలాచార్యులు (1930) 
సంస్కృతాంధ్ర, హిందీ, తమిళ, ఉర్దూ భాషలలో పాండిత్యం గలవాడు. 

వీరభద్ర సుప్రభాతము, బొంతపల్లి వీరభద్ర విజయగాథ, శ్రీ గురుశతకము, 
మాఘ కావ్యము, మాతృదేవోభవ తదితర కృతులు రచించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 61 


5.26. దోర్చల విశ్వనాథశర్మ : 

సంస్కృతాంధ్ర ఆంగ్ల హిందీ భాషలలో ప్రావీణులైన దోర్బల విశ్వనాథశర్మ 
రామాయంపేట నివాసి. ఇతడు 7-6-1933న జన్మించాడు. తల్లి అనంతలక్ష్మమ్మ, 
తండ్రి దోర్చల రత్నయ్య దీక్షితులు. ఇతని కృతి కృతావతారము. మెదక్‌ రచయితల 
సంఘం వారి సమర్పణలో 'నానృ్ఫషిః కురుతే కావ్యం” గజానన స్వర్ణోత్సవ సంచికలో 
ప్రచురించబడింది. చండీశతకం, ఆంధ్ర వ్యాఖ్యానం, అనువాదాలు, సంస్కృత గ్రంథాలు 
రచించాడు. శ్రీ లాలిత్యము అనే పేరులో చాలా చక్కని వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించారు. 
“సంస్కృత భాగవతము, పోతన యనువాద విశిష్టత” బృందావనము వీరి ఆముద్రితాలు. 
5.27. మరింగంటి రామాచార్యులు : 

మరిగంటి రామాచార్యులు 1940లో జన్మించారు. అలివేలమ్మ, 
శ్రీనివాసాచార్యులు తల్లిదండ్రులు. రామాయంపేటలో నివసించాడు. కేసన 
మాహాత్యము, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, గేయ లహరి రచనలు. 
5.28. పరాంకుశం సీనయ్య : 

పరాంకుశం సీనయ్య 19-06-1937లో జన్మించాడు. తండ్రి గోపయ్య 
నర్సాపురం కానుకుంటల్లో నివసించాడు. సాయి, మంజీర, నాస్మృతి పథం ఆయన 
రచనలు. 
5.29. వి.లక్ష్మృయ్య : 

వి.లక్ష్యయ్య పాపన్నపేట నివాసి. ఆయన ఆధ్యాపక వృత్తిలో ఉంటూ 
నవభారతమ్‌, బుర్రకథ, జై తెలంగాణ గేయాలు రాశాడు. 
5.30. శ్రీకందాళై రామానుజాచార్యులు : 

కంబాళ రామానుజాచార్యులు 12.08. 1936లో జన్మించాడు. అల్లాదుర్గం 
నివాసి, జాతి వెలుగు, శాస్త్రి జీవితము, హాసుని జననము ఆయన రచనలు 
5.81. కిడాంబి నరసింహాచార్యులు : 

నర్సాపురం తాలూకా (1943) దొంతి గ్రామ నివాసి. నీరాజనం, పానుగంటి, 
రురాసంగము, బుచ్చిబాబు, లాలా లజపతిరాయ్‌ ఆయన రచనలు. 
5.32. ఉప్పల రాములు (1940) : 

నార్సింగి మండల పరిధిలోని ఖాజా పుర నివాసి ఉప్పల రాములు. నార్సింగి 
(గ్రామంలో స్థిరనివాసాన్ని ఏర్పర్చుకున్నారు. సాహిత్య (గంథావలోకనం నిత్యకృత్యం. 


62 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


శ్రీ విశ్వేశ్వర శతకం రచించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆనందరావు దేశ్‌పాండ్య 
పర్యవేక్షణలో ఈ పుస్తకం ముద్రితమైంది. ఇతని శైలి మృదుమధురం. దైవ, దేశ 
మాతృపితృ భక్తి తత్పరుడు రాములు. 

5.83. విశ్వనాథశాస్త్రి : 

అభినవ విద్యారణ్య శివంపేట విశ్వనాథశాస్త్రి 1926లో జన్మించాడు. గొప్ప 
సంస్కృతాంధ్ర విద్వాంసులు. ఏడుపాయల దుర్గ సుప్రభాతం రచించారు. అన్నపూర్ణ, 
గుండయ్య తల్లిదండ్రులు. నామ సహస్ర తెలుగు సంసతానువాదము, శతాబ్టీ గ్రంథ 
సంకలనం, ఆంధ్రప్రదేశ్‌లో వంద సంవత్సరాల కవిపండిత చరిత్ర రాశాడు. 
అభినవవిద్యారణ్యం బిరుదాంకితుడు. శివంపేటలో ఆర్షగురుకులాన్ని స్థాపించాడు. 
దేశంలోని అనేక ప్రాంతాలలో పండిత సత్మారాలు పొందాడు. 

“జాతిమత ధర్మముల రాజనీతి సుజన చరిత కావ్య కళలతో చతుర రీతి 
దిద్దితీర్చిన కవులు సాహిత్య చరిత మమరులై వెలుప్పు మంగళంబగుధరిత్రి” అని ఈ 
ప్రాంత తెలుగు సాహిత్య చరిత్ర పాశస్యం తెల్పుతున్నది. విశ్వనాథశాస్త్రి 1985లో 
కాలధర్మం చెందారు. 

5.34. సముద్రాల కృష్ణమాచార్యులు : 

సముద్రాల కృష్ణమాచార్యుల స్వస్థలం శివంపేట గ్రామం. తల్లిదండ్రులు 
రంగనాయకమ్మ, రాఘవాచార్యులు. ఈయన 1891లో జన్మించాడు. సంస్కృత, ఆంధ్ర, 
ఆంగ్ల, ఉరూ, హిందీ భాషలలో పాండిత్యం గలవాడు. ఆశుకవిగా పేరుగాంచాడు. 
చిత్ర, విచిత్ర పద్యవృత్త గర్భ పద్య రచన చేశాడు. 

5.85. బి. అనంతరాజశర్మ : 

అనంతరాజ శర్మ తండ్రి కృష్ణ దీక్షితులు. పెద్ద శంకరం పేటలో నివసించాడు. 
సంగమేశ్వర సుప్రభాతం, సంగమేశ్వర సోత్రం, మంగళా శాసనమ్‌ ఆయన రచనలు. 
చక్కని కవిత్వం రాశాడు. పదాడంబరంతో పాటు భావ గర్భిత రచననీ కవి ప్రత్యేకత. 

అరవిందాల మరంద బిందు నిచయంబాపోవగా (గ్రోలిస 
త్వర నిందీవర బృందముల్‌ జలగర్భంబున్‌ విసర్జించి సు 
స్వర రుంకార రవ ప్రగీతికల నింపారన్‌ దమింబాడుచున్‌ 
బరగెన్నీకది సుప్రభాత మగుచున్‌ సర్లామ వర్గప్రదా 


ఆధునిక సాహిత్య చరిత్ర 63 


5.36. దాక్టర్‌ శివునూరి విశ్వనాథశర్మ : 
డాక్టర్‌ శివునూరి విశ్వనాథశర్మ మెదక్‌ జిల్లా చేగుంటలో 25. 11. 1940లో 
జన్మించాడు. 
కావ్యకంఠవాళిష్ట గణపతి ముని జీవితము అనే అంశం పై సిద్ధాంత గ్రంథం 
రాశాడు. శ్రీ గణేశ సుప్రభాతం, స్తోత్ర ప్రపత్తి, మంగళాశాసనమ్‌తోపాటు కొన్ని 
పరిశోధనాత్మక వ్యాసాలు రచించాడు. 
5.397. అబ్బరాజు గోవిందరావు : 
గోవిందరావు కౌడిపల్లి మండలం చిట్కుల వాస్తవ్యుడు. 1934లో జన్మించాడు. 
తల్లి సుబ్బలక్ష్మమ్మ, తండ్రి వెంకటాచలమయ్య. కవితా సుమములు, ఆత్మ ప్రకాశిక 
ఇతని రచనలు. 
5.38. సిరిసినగండ్ల శ్రీనివాసాచార్యులు : 
మెదకు పట్టణంలో జన్మించిన సిరిసిన గండ్ల శ్రీనివాసాచార్యులు 'మెతుకు 
సీమి పద్య కావ్యం రచించాడు. జిల్లా ఆత్మను ఆవిష్కరించిన రచన ఇది. అద్భుత 
కవితాధార కావ్య మంతా ప్రవహించిన రచన. 'మెతుకు సీమ” ఒక చారిత్రక వర్ణనాత్మక 
కావ్యం. 
శ్రీనివాసాచార్యులు నిగర్వి, ఆంధ్ర సారస్వత పరిషత్‌ కార్యకర్త. సాహితీ పిపాసి. 
ఇతని పద్యశైలి ద్రాక్షాపాకము. హరికథలు రచించాడు. అలనాటి ఎల్లల్లోని విశాలమైన 
ఉమ్మడి మెదక్‌ జిల్లా భౌగోళిక సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక జన జీవన 
వైశిష్ట్యాన్ని కావ్యంగా రాసిన తొలికవి. ఈ కావ్యంలో తెలంగాణ తనం ఉట్టిపడుతుంది 
దాశరథి కవితాధారతో (ప్రభావితుడై చిన్ననాటి నుండే పద్యరచనను చేపట్టిన కవి. 
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకోసం రచనలు చేశాడు. అవి ఆముద్రితాలుగా 
ఉన్నాయి. ఆయన మెదకు జిల్లాను అమితంగా (ప్రేమించిన కవి. 
గీ “అలరుచున్నట్టి తెలంగాణ మందు విపుల 
భాగ్య భాగ్యోపలబ్ధికి యోగ్యమగుచు 
నాకరంబుగ నొప్పుచు నలరుచున్న 
మేటి కుశలుల కరవు మామెతుకు సీమ” 
కావ్య ఆరంభం నుండి చివరిదాకా “మెతుకు సీమి ఘన చరిత్రను 
కొనియాడాడు. ఈ కావ్యం విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా సూచించదగిన ఉత్తమ 
రచన. 


64 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


వైవిధ్యభరితమైన రచన “కూచాద్రి క్షేత్ర మాహాత్యం” విద్యార్థుల కోసం “సులభ 
వ్యాకరణం” రాశాడు. 
5.39. వ్యారక శేషాచార్యులు : 

ప్యారక శేషాచార్యులు మెదక్‌ జిల్లా శివంపేట గ్రామంలో 29.01. 1948లో 
జన్మించాడు. ఆయన కవి, రచయిత, కథకుడు, నాటక రచయిత, అవధాని. ప్యారక 
శేషాచార్యుల తల్లిపేరు తాయారమ్మ, తండ్రి రామాచార్యులు. 

ఆయన 1960లోనే బాలకవిగా తన సాహితీ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. 
ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ద్వారా బాలకవిగా” పరిచితుడు. 

గతితార్మిక భౌతికవాద ప్రభావంతో 1972లో “సమాజం” నాటకం రచించాడు. 
మెదక్‌ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలలోనూ అవధానాలు చేశాడు. మాతృత్రీ, 
గురూపదేశం, కాకతాళీయం (2001), ప్రపత్తి నిర్వేదం (1999), శిఖముఖాలు 
(1976) మొదలైన రచనలు చేశాడు. 

ప్యారక శేషాచార్యులకు కవిగా రచయితగానే కాకుండా అవధానిగా, మెదక్‌ 
మండల రచయితల సంఘానికి బాధ్యులుగా, వివిధ ప్రాంతాలలో కవి సమ్మేళనాలు 
పద్య పఠనం, పద్యరచనా పోటీలు నిర్వహించిన కవిగా మంచి పేరు ప్రఖ్యాతులు 
ఉన్నాయి. 

1977లో ఏకలవ్య నాటకం రాశాడు. కులాలు ఎలా చొప్పించ బడ్డాయో 
చిత్రిస్తూ ద్రోణుడు ఏకలవ్యుని తిరస్మరించడం నాటకంలో ప్రధాన ఇతివృత్తం. 

భక్తధ్భవ, అభినవ కుచేల నాటకాలు చాలాచోట్ల ప్రదర్శించబడ్డాయి. 

1968-1970 తెలంగాణ తొలి ఉద్యమం నేపథ్యంతో 'మన మెవరంి నవల 
రాశాడు. దీనికే 'వైశ్వామిత్రులని పేరు పెట్టాడు. మెదక్‌ మండల సాహిత్య పరిషత్‌లో 
కొనసాగాడు. మెదక్‌ నర్సాపూర్‌ శాఖల కార్యదర్శిగా పనిచేశాడు. 800 కవిసమ్మేళనాలు 
నిర్వహించాడు. ఇరవైఐదుసార్లు అష్టావధానం చేశాడు. పొట్టిశ్రీరాములు తెలుగు 
విశ్వవిద్యాలయం “ప్రతిభా పురస్మార” (గ్రహీత. 

“ప్రపత్తి నిర్వేదం” పత్తి రైతుల ఆత్మహత్యకు చలించి రాసిన సందేశ కావ్యం. 

షష్ట్రంతములు నాంది లేని కొత్త శైలిలో “కాకతాళీయం” పద్య కావ్యం రాశాడు. 
శిఖముఖాలు, మాతృశ్రీ రచించారు. వైవిధ్య కవితా వస్తువులకు ఇవి నిదర్శనాలు. 

ప్యారక శేషాచార్యులు “విషాద రసాన్ని” ఆవిష్కరించారు. నవరసాలే కాదని 
విషాదం ఒక రసమని శేషాచార్యుల నవ్య ఆవిష్మరణ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 
“తెలంగాణ యాత్రాదర్శిని” పేరుతో పిల్లల పాత్రలుగా గల ఒక నవలిక రాశాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 65 


5.40. శాస్త్రుల రఘురామశర్మ : 

గోమారం గ్రామంలో జన్మించిన శాస్త్రుల రఘురామ శర్మమెతుకు సీమ విజ్ఞాన 
సర్వస్వం శ్రీగిరి మల్లికార్జున శతకం రచించారు. ప్రస్తుతం అల్వాల్‌లో నివసిస్తున్నారు. 
శ్రీవరగంటి భారతీస్తవము, చాణక్య పద్యకావ్యం కాదంబరీ పూర్వభాగం తెలుగు 
సేత ఆయన రచనలు 
5.41. మన్నెవారి జలాల్‌పురం రాఘవులు : 

పలుకరిస్తే పద్యం, యక్షగాన సృజన! ప్రజాకంఠ మాధుర్యమంతా గొంతులో 
తొణికిసలాదేకవి మన్నెవారి జలాల్‌పురం రాఘవులు. ఆయన జలాల్‌పురంలో 1952లో 
జన్మించాడు. బుచ్చమ్మ, పుండరీకం తల్లిదండ్రులు. యక్షగానాన్ని కాపాడాలని తన 
పిల్లలనూ, పొరుగువారిని దగ్గరికి తీసుకొని నేర్పిస్తున్నాడు. బహుగ్రంథ కర్త. అచ్చువెసే 
స్తోమత లేక చాలా రచనలు అముద్రితంగా ఉన్నాయనే బాధ ఆయనది. అనేక 
యక్షగానాలు రాశాడు. భగవత్‌ భక్తానంద భజనమాల నాలుగు భాగాలు (1986), 
తత్పాలు-సంకీర్తనలు (1986) సంపూర్ణ రామాయణం, యక్షగానం (1992) పది 
భాగాలు (పది రాత్రులు) కచదేవయాని చరిత్ర, శ్రీకృష్ణలీలలు - (రెండు రోజులు) 
భగవత్‌ గీత గేయకవిత ప్రతిశ్లోక తాత్పర్యానికి సంకీర్తన రూపాన్ని ఇచ్చిన రచన. 
ఇంకా వేణుగోపాల శతకం కూడా రచించాడు. ఆయన యక్షగానాలు అనేక 
ప్రాంతాలలో ప్రదర్శించ బడుతున్నాయి. 


“నీత్రాతముల్లె పోదు 

ఈ తనువు మల్లిరాదు 
ఈ తీరు భజన చెయ్యే 
ఓ మాయదారి మనసా” 


ఇట్లా తాత్సర్యరూపంలో ఆయన కవిత్వ పంక్తులు జనరంజక మయ్యాయి. ఏరచన 
అయినా కొత్త కోణంలో చూపడం ఆయన ప్రత్యేకత. వేణుగోపాల శతకంలో “కర్రకూ, 
మనిషికీ గల సంబంధాన్ని ఎంత వైచిత్రిగా ఇచ్చావని” వేణుగోపాలునితో చెప్పుకోవడం 
ఎంతో గొప్ప ఊహ!చదువులకు పని కవి ఆలోచనలకు ఆర్థంగా చూపుతుంది ఇది. 
కర్రకూ మనిషికీ ఎడబాటులేని సంబంధం కోలాటం కోల, బెల్లజీలకర, రోకలి, 
చేతగాని తనంలో చేతికర్ర ఆ మీద పాడెకర్ర మనిషి పయనం సాగిన కర్ర తన 
పనిని ఆపదు ఎటువంటి అవినాభావ సంబంధాలను కవిత్వంలో ఆవిష్కరించాడు. 


66 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


స్వంత ఊహలు, ఆలోచనలు, రాయాలన్న తపన, కళారూపాన్ని కాపాడాలన్న జీర 
ఆయన జీవితమంతా నిండి ఉంది. 
5.42. దోర్చల ప్రభాకర శర్మ: 

దోర్చల ప్రభాకరశర్మ స్వగ్రామం రామాయంపేట. సంస్కృత. ఆంధ్ర భాషలలో 
పండితుడు. సంస్కృత భాషా ప్రచార సంబంధ రచనలు చేశాడు. 
5.48. గంగాధరభట్ల రామకృష్ణశాస్త్రి క 

ఈ కవి చేగుంట దగ్గర చందాయిపేటలో నివసించాడు. “పోతన కవితా 
సుధి అనే పద్య కావ్యం రచించాడు. 
5.44. శాస్త్రుల భార్గవ రామశర్మ : 

ఈ కవి శివంపేటలో 1945లో జన్మించాడు. మండుక్యోపనిషత్తు, వైతధ్య 
ప్రకరణం మొదలైన రచనల్ని శాస్తుల విశ్వనాథశర్మతో పాటు కలిసి అనువదించాడు. 
లలితమైన కవిత్వం రాశాడు. శ్రీరామనవరాత్రోత్సవమ్‌, యజ్ఞోపవీత సంస్మార 
సంకలనం, సత్యగణపతి (వ్రతము భార్గవరామశర్మ రచనలు. 
ర్‌.45. సముద్రాల వేంకటాచార్యులు వ 

“ధనుర్జాసు” (1960) కథాకావ్యాన్ని రాశాడు. ఈ కావ్యం ప్రకృతి మరియు 
మనస్సుల సంఘర్షణ. హేమాంగి, ధనుర్ణాసు వ్యామోహంతో ఇది మొదలవుతుంది. 
మోహం ద్వారా ఏర్పడిన మనో అంధకారం నుండి మోహవిముక్తికి సూర్యోదయాన్ని 
కవి ప్రతీక చేశాడు. 

సూర్యోదయంలో విష్ణుభక్తులయిన హరిదాసుల వర్ణన చేయడం కవి జెచితీ 
ప్రతిభలకు నిదర్శనం, 

సముద్రాల వేంకటాచార్యులు ప్రాచీన కవిత్వ సంప్రదాయాలపట్ల ఎడలేని 
అభిమానం గలవాడు. కనుక సీసపద్యంలో మత్తేభాన్ని తేటగీతిలో కందాన్ని పొదిగించి 
పాతకాలపు ప్రక్రియను పాటించాడు. 

మత్తేభ కంద గీత గర్భసీస గద్యము (120, 121వ పద్యాలు పే.నం. 26) 
122, 128, 124 125, 126, 127 పద్యాలలో గర్భమత్తేభవృత్తము, గర్భకందము, 
మత్తేభవృత్త కంద గర్భ సీసము ఇట్లా ప్రాచీన ఛందోలక్షణ సహితంగా రచన చేశాడు. 
ఆధునిక కాలంలో ఈ ప్రయోగాలు చేసిన వారు చాలా తక్కువ. వారిలోనూ 
ఛందోవిన్యాసాన్ని భావరమ్యతను, భాషాపరిపాకత్వాన్ని సాధించిన వారిని వేళ్ళ మీద 
లెక్కించవచ్చు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 67 


ఈ కవి రాసిన ఒక పద్యం క 


“ఒనరు బంకేరుహ మొయ్యనం గెలువని 
న్నాణంపు చూతమ్ము నా జెలంగ 

కేసరి చూతమ్మును కాక లీధ్వనులతో 
సాధించు చెంగల్వ వాదనమ్ము 
చిగురుగా త్రమ్మున జేగురు గనులతో 
గొండ్రించ గోకమ్మ గోలలెల్ల 

కలరు చుల్జెల్లని కాంతుల న్టిలుకుచున్‌ 
లక్షించు నా మల్లెలంగనంగ” 
మనసిజుని పంచబాణములను పమగతి 
వెల్లి జగతి యందున గనవేవి నుతిని 
ప్రగతి పథమందున సౌఖ్యవశము గనగ 
నదువు మీరెదరౌ వాంఛనదుమలేక 


ఒకేపదం ఒకచోట ఒక అర్థం, మరోచోట మరో అర్థంగా ద్వనించడం, శ్లేష 
ఉపమ, యమకాలను విరవిగా ఉపయోగించడం స్పష్టంగా కనబడుతుంది. 
5.46. నీలకంఠం పాండురంగం : 

నీలకంఠం పాండురంగం శంకరంపేట (ఎ) గ్రామస్తుడు. ప్రభుత్వ జూనియర్‌ 
కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పని చేశారు. బాల నీతి కథాగేయం, సులభ 
వ్యాకరణం, జగద్ద్గీత అనే కథాకావ్యం రచించాడు. 

ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులను ఉద్దేశించి రచనలు చేశాడు. 
పాండురంగం రచించిన “జగద్దీతి సంభాషణాత్మక నాటకీయ కథాకావ్యం. 

భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించడం, శ్రీకృష్ణుడు జవాబులిచ్చి 
అర్జునుని కర్తవ్యోన్ముఖుని చేయడాన్ని ఒక ప్రయోగంగా జగద్దీతను తీర్చిదిద్దాడు. 
జగద్దీతలో మానవ పరిణామ క్రమంతో ఎదిగిన శాస్త్రీయ క్రమం ఉంది. గురుశిష్యుల 
సంభాషణ ఆ సాంతం ఆసక్తిగా ఉంటుంది. శిష్యులు ప్రశ్నించేటట్టు బోధనా స్వేచ్చను 
కల్గించడం ఉత్తమమైన బోధకుల కర్తవ్యం. 

నీలకంఠం శాస్త్రీయ అవగాహనను ఇందులో చక్కగా బోధించాడు. 


68 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


విద్యార్థి : ఆదిమానవుని కథ ఆరంభమెట్లయ్యె 
ఎన్ని దశల నతడు ఎట్లుమారి 
అనుభవమ్ము లెల్ల అభ్యాసములుగా 
అంతరిక్ష మెట్లు అతడుజేరె 


గురువు : ఆకులన్‌ భుజియించి యడవిలో దిరుగాడి 
జంతు జాలముతోడ జతను గూడి 
సెలయేటి నీటిలో చెంగు చెంగున దూకి 
చెట్ల నీడలలోన సేద దీరి 
కందమూలాదుల కడుపార భుజియించి 
కొండ గుహలలోన యుండనేర్చి 
చెంత జేరుచు నున్న జీవ జాలము జంప 
జాపిడిడగ నేర్చె తాళ్ళకపుడు” 


అని జిజ్ఞాసను కలిగిస్తాడు. 

పుట్టినందుకు ఏదో విధంగా బతకాలని కాకుండా, ఇతరులకు హానిచేస్తూ 
దోపిడి పీడనలకు కారణమవుతూ, నిప్ప్రయోజకుడవుతూ జీవించకుండా విలువలను 
పునాదిగా చేసుకొని ఎట్లా బతకాలి? ఎందుకు బతకాలి? ఈ సందేహాన్ని తొలగిస్తూ 
యుగాల క్రమాన్ని వివరించాడు. సామాజిక సంబంధాలకు, వ్యక్తి నిర్మాణానికి 
ప్రాధాన్యత నిచ్చాడు. 

సమాజంలో గూడుకట్టుకున్న కక్ష వంచన, స్వార్థం, అవినీతి, అధర్మం, 
హింసలను పూర్తిగా ప్రక్షాళనం చేయమని ఆధునిక భగవద్గీత, 'జగర్గీత' రాశాడు. 
నీతి అంటే ఏమిటి? ప్రజలకు మేలు చేసే నాయకులు ఎట్లా ఉంటారు? ప్రజాస్వామ్యం 
అంటే ఏమిటి? నైతిక వర్తనం, విద్యార్దనం, సత్యభాషణం, సమతాభావం, స్నేహశీలం, 
క్రోధరాహిత్యం, వినయం, నిర్భీకత, బుజు (ప్రవర్తన, కరుణ వంటి నైతికతలను 
విద్యార్థికి వివరించాడు కవి. 

పరమాణుశక్తి నుండి పర్వతం దాకా ప్రతి అంశాన్ని పద్యంలో శాస్త్రీయంగా 
చెప్పడం ఈ సంభాషణాత్మక నాటకీయ కథాకావ్యం ప్రత్వేకత. 


ఆధునిక సాహిత్య చరిత్ర 69 


వర్తమాన సాహిత్యం 


ఎప్పటి ప్రస్తుతం, అప్పటి వర్తమానం, భూత, భవిష్యత్తుల సంధి సమయం. 
సాహిత్యం ఒక్క విధంగానో, నిలకడనో పొందేది కాదు. సమాజం వలె నిరంతరం 
గతిశీలమైంది. అనేక మార్పులను తనలో సమ్మిళితం చేసుకుంటూ ముందుకు 
సాగుతుంది. 

కాల్పనిక సాహిత్యం వెనకకుపట్టి, అభ్యుదయ, దిగంబర, విప్లవ రచనలు 
వచ్చాయి. అస్తిత్వవాదం వచ్చింది. దేనికైనా తనదైన స్వంత గొంతుక ఉన్నది. వర్తమాన 
కవులు రచయితలు తమ (ప్రస్తుతంలో శాస్త్రీయత, సామాజికత, ప్రామాణికత, 
మానవీయత అనే విలువలను అనుసరించి ప్రవర్తించారు కనుక వర్తమాన కవుల, 
రచయితల సాహిత్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించవలసి ఉంటుంది. వర్తమానకవి 
సాహిత్యం ద్వారా సామాజిక ప్రయోజనాన్ని నిర్ద్వంద్వంగా ఆమోదించాడు. ప్రభుత్వాల 
తప్పిదాలను, వ్యవస్థలోని లోపాలను, హింసను, హత్యలను, అరాజకీయాన్ని మనిషి 
లోలోని ఆవేదనను, అన్యాయాన్ని దోపిడీలను నిలదీసాడు. ఉద్యమ నిర్మాణంలో 
ముందు నిలబడ్డాడు. అధ్యయన శీలతను ఇతోధికం చేశాడు. ఐక్యతకోసం 
పరిశమించి, వివిధ రచయతల సంఘాలను ఒంటరిగా మిగిలిన వ్యక్తులను 
సమీకరించాడు. సాహిత్య ప్రక్రియల సంకలనాలు ప్రచురించాడు. సభలు, 
సమావేశాలు, కార్యశాలలు నిర్వహించాడు. అందువల్ల వర్తమాన కవి-రచయిత విశాల 
దృక్పథం గలవాడు. 

మెదక్‌ జిల్లా వర్తమాన సాహిత్యంపై కె. శివారెడ్డి, డా.నందిని సిధారెడ్డి, డా. 
అమ్మంగి వేణుగోపాల్‌, డా. నాళేశ్వరం శంకరం, దేవీప్రియ, గద్దర్‌ మొదలైనవారి 
ప్రభావాలున్నాయి. అనేక సాహిత్య సమావేశాలలో పుస్తకావిషృరణ సభలలో 
బి. నరసింగరావు, డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 
వంటి ప్రముఖులు జిల్లా రచయితలకు ప్రేరణగా నిలిచారు. 

విశ్వజనీనత, విశాల దృక్పథంతో వర్తమాన చైతన్యం కల్లి రచన చేసిన వారు 
వర్తమానం కవులు, రచయితలు. వారితోపాటు పాత కొత్తలమేలు కలయికగా రచనలు 
చేసినవారూ ఉన్నారు. 


70 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


5.47. దాక్టర్‌ పైడిమర్రి మాణిక్‌ప్రభు : 

పైడిమర్రి మాణిక్‌ ప్రభు పెద్దశంకరం పేటలో జన్మించాడు. తండ్రి 
లక్ష్మీనారాయణశాగ్తి తల్లి వేంకటలక్ష్మి. గోమారం ఉన్నత పాఠశాలలో విద్య 
అభ్యసించాడు. 'మెదక్‌ జిల్లా గ్రామనామాల'పై పరిశోధన చేశాడు. ఈ సిద్ధాంత 
గంథం 1995లో ముద్రించబడింది. 
5.48. ఏలేశ్వర నాగభూషణాచార్య : 

ఏలేశ్వర నాగభూషణాచార్య ర్యాలమడుగులో 07.08. 1951లో జన్మించాడు. 
ఏలేశ్వర వేంకటలక్ష్మి, ఏలేశ్వర బ్రహ్మయాచార్యులు తల్లిదండ్రులు. విద్యాభ్యాసం 
ఇంటివద్దనే జరిగింది. తండ్రి, చిన్నాయన చదువుకున్నవారు. వారే నాగభూషణాచార్య 
తొలిగురువులు. వారు పద్యపఠనం నేర్పారు. మాచవరం గ్రామంలో, మెదక్‌ పట్టణంలో 
విద్యాభ్యాసం చేశాడు. తొమ్మిదవ తరగతిలో సిరుశనగండ్ల శ్రీనివాసాచార్యులు 
శిష్యరికంతో ఛందస్సు, పద్యరచనా శైలీ విన్యాసం నేర్చుకున్నాడు. ఆయన ప్రోత్సాహంతో 
పద్యరచన చేశాడు. కవిత్వంలో ఉండే మార్మికతను ఒంటబట్టించుకున్నాడు. 12వ 
తరగతిని పూర్తి చేశాడు. హైదరాబాదు ఎన్‌.వి. కళాశాలలో కొంతకాలం చదివాడు. 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశాడు. పద్యరచనలో పోటీ పడ్డాడు. ఆనాటి 
మేటి కవులు, రచయితలతో ప్రశంసించబడ్డాడు. మెదక్‌ జిల్లాలో రెండు సాహిత్య 
సంఘాలు 1. మెదక్‌ జిల్లా రచయితల సంఘం, 2. మెదక్‌ మండల సాహిత్య పరిషత్‌లు 
నిర్వహించిన సభలలో తన కవిత్వం వినిపించాడు. 

డా॥ నందిని సిధారెడ్డి మెదక్‌ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న 
తొలినాళ్ళలో అక్కడి సాహిత్యాభిలాషులతో సత్సంబంధాలు కలిగి వచన కవితాబీజాలు 
నాటాడు. 'మెదక్‌ స్టడీసర్మిలొ ను ఏర్పర్చి సమకాలీన ప్రజా జీవన విధానం పట్ల 
చర్చలు జరుపుతూ దేవీ ప్రసాద్‌ ఇతర మిత్రులతో సమావేశాలు నిర్వహించారు. ఇది 
మంజీరా రచయితల సంఘ నిర్మాణానికి దోహదమైంది. ఏలేశ్వర నాగభూషణాచార్య 
చక్కని వచన కవిత్వాన్ని రాశాడు. “నేలతడవనివాన” ఆయన కవితా సంకలనం. 
వర్తమాన పల్లె జీవిత చిత్రాన్ని శ్రమ జీవి అభద్రతను, తెలంగాణ పల్లెల్లో ప్రజా 
ఉద్యమ వాతావరణాన్ని పల్లెస్థితిగతులను ఆర్థతతో ఆర్తి కలిగించేట్టు రచించాడు. 
ఆయన 


ఆధునిక సాహిత్య చరిత్ర 71 


“జీవితం బరువెక్కిన బందైనప్పుడు 
భావాల ఖడ్గాలను 

ఆలోచన సానమీద రాయండి 
మూగబోయిన పల్లెల కంఠాలన్నీ 

ముద్దుముద్దుగా ప్రజాపాటలు పాడాలని” 


దివిటీలను ఆయుధ సామగ్రిగా, మానవత్వం కోసం సముద్ర నక్షత్రమై తళు 
కుమని వెల్లులీనాలని మెరిసే అలలలా సాహితీ సౌరభవం వెదజల్లబడాలనీ కలమెత్తి 
నిలిచాడు 'పూలకొలిమి, కాలం కనురెప్పలమీద, భూమి పటం, రూపాయి కొంగుమీద, 
కత్తుల కలువతోటల్లో” వంటి వైచిత్రితో కూడిన పద సమ్మేళనాలతో వర్తమాన కవిగా 
వర్ధమాన కవులకు మార్గదర్శకమైనాడు. 
5.49. యం.డి. అహ్మద్‌ : 

యం. డి. అహ్మద్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి కవిత్వ రచన. ఆయన 
మెదక్‌ పట్టణ నివాసి. 25. 12.1962లో జన్మించాడు. తల్లి యాకూబ్‌ బి. తండ్రి 
మహ్మద్‌మూసా. విద్యార్థి దశలో ఉండగానే 1985 నుండి కవిత్వం రాస్తున్నాడు. 
డా॥ నందిని సిధారెడ్డి మెదక్‌లో ప్రారంభించిన “మెదక్‌ స్టడీ సర్మిలొ ద్వారా వెలుగులోకి 
వచ్చాడు. 1986లో ఏర్పడ్డ మంజీరా రచయితల సంఘానికి - మెదక్‌లో |క్రియాశీలిగా 
ఉపాధ్యక్షుడుగా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశాడు. ప్రస్తుతం 
మరసంతోపాటు తెలంగాణ రచయితల సంఘం గౌరవ సలహాదారు. 

ప్రముఖ పత్రికలలో ప్రసిద్ధకవితా సంకలనాలలో ఆయన కవిత్వం 
అచ్చయింది. రేడియోలో స్వీయకవితా పఠనం చేశారు. మంజీరా రచయితల సంఘం 
బులిటెన్లలో ప్రత్యేకంగా వేసిన సంకలనాలలో అహ్మద్‌ కవిత్వం ప్రచురించబడింది. 
ఆయన కవి మాత్రమే కాదు పాటలు, కథలు కూడా రాశాడు. రైతుల వలసపై 
“పట్నంజేరిన పల్లె” మరసం వేసిన “మెతుకు కతలు’ కథా సంకలనంలో ఉంది. 

తనచుట్టూ ఉన్న ప్రజల దుఃఖాన్ని పట్టించుకున్న కవి అహ్మద్‌. పేద ముస్లింల 
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై “మేము నవాబులం కాదు” రాశాడు. 


72 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


“ఆనవాళ్ళు లేని వాళ్ళం 
కాలం ఖడ్గం మీద భయకంపిత పావురాలం” 


అని లోతైన అభివ్యక్తితో కవిత్వం రాశాడు. ఈ దేశపు తల్లివేరు పాయలం అన్నాడు. 
తెలంగాణ మలిదశ ఉద్యమంలో వెలువడిన “సోయి” పత్రికలో ఆయన కవిత్వం 
వచ్చింది. 

అహ్మద్‌ తన కవిత్వాన్ని మంజీరా రచయితల సంఘం ఇరయ్యేండ్ల మహాసభల 
సందర్భంగా 2006 సంవత్సరంలో “పానాది” అనే సంపుటిగా ఆవిష్కరించాడు. 
రాజ్యహింసను వ్యతిరేకించాడు. అంతర్జాతీయ పరిణామాలపై, మధ్య ప్రాచ్యదేశాలైన 
అరబ్‌ దేశాలపై అగ్రరాజ్య యుద్దాలను నిరసించాడు. రైతుల ఆత్మహత్యలు, గాట్‌ 
ఒప్పందం, ప్రైవేటీకరణ, విద్యుత్‌ సమస్యలు, విద్యార్థుల పోరాటాలు, తెలంగాణ 
అస్తిత్వ ఉద్యమందాకా ప్రజల సమస్యలు ఆయన కవితా వస్తువులు అయ్యాయి. 
వస్తువైవిధ్యంగల ఎన్నో రచనలు చేశాడు. 

పటాన్‌చెరువులో రెండు వందల మంది విద్యార్థులతో బాల కవిసమ్మేళనం 
నిర్వహించాడు. 

1999లో 'సాహిత్యరంజని సంగారెడ్డి వారి అవార్డుతో పాటు తెలంగాణ 
ఆవిర్భావోత్సవం 2018 జూన్‌నెల మెదక్‌ జిల్లా ఉత్తమ సాహితీవేత్త అవార్డు 2018 
యాదాద్రి శిల్పకళా వైభవం, బుక్‌ ఆఫ్‌ తెలంగాణ పురస్మారాలు పొందాడు. 

2017లో రవీంద్రభారతి హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల 
బృహత్‌ కవిసమ్మేళనంలో సమన్వయ కర్తగా ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. 
5.50. దేశపతి కృష్ణమూర్తి : 

దేశపతి కృష్ణమూర్తి 15.02. 1973లో జన్మించాడు. తల్లి గిరిజాకుమారి, తండ్రి 
దేశపతి ఆంజనేయశర్మ, చిన్ననాటి నుండి మెదక్‌ పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయన 
పలు కవితలు రాశాడు. అవధానాలలో పృచ్చకుడిగా పాల్గొన్నాడు. కథలు, నానీలు, 
పద్యాలు, వ్యాఖ్యానాలు రాశాడు. 

శివశతకం, మూర్తి శతకం, (బ్రతుకమ్మ వర్ణాలు ఆయన రచనలు. 

ఆరుద్ర సభలో కవిత్వం చదవడం, కూనలమ్మ పదాలు చదవడంతో ఆరుద్ర 
బహుమాన మిచ్చి ప్రోత్సహించడంతో దేశపతికి కవిత్వంపై మక్కువ పెరిగింది. 
ఆయనకు యువకవి పురస్కారం, కవిమిత్ర, కవిభూషణ, డా॥ నందిని సిధారెడ్డిచే, 


ఆధునిక సాహిత్య చరిత్ర 73 


గురజాడ జాతీయ పురస్మారరం కె. శివారెడ్డిచే, గురజాడ విశిష్ట పురస్కారం బొంబాయిలో 
సుద్దాల అశోక్‌తేజచే, వివేకానంద యువశక్తి పురస్కారం కవితా, కవిరత్న ఉగాది, 
యాదాద్రి, తెలుగు వైభవం సన్మాన సత్కారాలు పొందారు. జాగృతి సాంస్కృతిక విభాగ 
అధ్యక్షులుగా, తెరసం మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 
5.51. సూరినేని రామచందర్‌రావు : 

సూరినేని రామచందర్‌ రావు రామాయంపేట మండలం కోనాపూర్‌లో 
జన్మించాడు. తండ్రి తిరుమల రావు, తల్లి లక్ష్మీబాయి. ఆయన దర్పణం, అభిలాష, 
కిరణాలు, వర్తమానం కవితా సంపుటులను ప్రచురించాడు. తన కవితలలో సమాజంలో 
పెరిగిపోతున్న అవినీతిని, స్వార్థాన్ని సమాజంలోని రాజకీయాలను, నిరసించాడు. 
అధికార సామాజిక సమస్యలను లోపాలను ఎత్తి చూపాడు. ఆయన గేయకవి కూడా. 
5.52. సముద్రాల శ్రీదేవి : 

కవయిత్రి సముద్రాల శ్రీదేవి తల్లిదండ్రులు విమలాదేవి, సముద్రాల 
వేంకటాచార్యులు. పుట్టిన (గ్రామం శివంపేట. “ఆర్జవవర్ణం'” కవితా సంపుటిని 
రచించారు. కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. 
ర్‌.ర్‌రి. డాక్టర్‌ బాణాపురం మధుసూదనరెడ్డి : 

బాణాపురం మధుసూదనరెడ్డి వల్ల భాపూర్‌ గ్రామం, నార్సింగి మండలంలో 
28.03. 1967న జన్మించాడు. తండ్రి వెంకటరాంరెడ్డి, తల్లి రాధమ్మ, వ్యవసాయ 
కుటుంబం. ఆయన “మెదక్‌ జిల్లా చరిత్ర, సంస్కృతి”(2016) అనే పుస్తకాన్ని 
రచించాడు. 
ర్‌.54. లకావత్‌ కిషన్‌ : 

లకావత్‌ కిషన్‌ మిర్దాపల్లి తండాలో 10.06. 1980లో జన్మించాడు. తల్లిపేరు 
లకావత్‌ దేవులి. తండ్రి లకావత్‌ గంగారాం. ఆయన ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ 
వందకు పైగా కవితలు, పద్యాలు రాశాడు. మూడు నాటికలు రచించాడు. “కవితా 
కల్పవల్లి? ఆయన ముద్రిత కవితా సంపుటి. శిశువిక్రయం తీవ్రంగా కలచివేసిన 
సందర్భంలో “పేగుబంధం” కవితను రచించాడు. “అమ్మా నన్ను అమ్మ! ” అంటూ 
ఆర్థమైన కవితా రచన చేశాడు. ఆపదలో ఆదుకున్న వాడే మిత్రుడుగా “దోస్తానీ” 
మొదలైన కవితలు కవితా కల్పవల్లిలో ఉన్నాయి. 


74 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ర్‌.55. ఎం.రాజశేఖర్‌ : 

ఎం.రాజశేఖర్‌ శతకకవి. పాపన్నపేట మండలంలోని బాచారం గ్రామం. 
కమలమ్మ, మొగులయ్య తల్లి దండ్రులు. ఆయన 18.08. 1995లో జన్మించాడు. 
చిన్ననాటి నుండే సాహిత్యం పట్ల అభిరుచి గలవాడు. ఏడవ తరగతిలోనే బాలకవిగా 
కవిత్వం రాశాడు. ఆయన డిగ్రీ విద్యను అభ్యసిస్తూ 108 కందపద్యాలతో “రాజశేఖర 
శతకం” రాశాడు. తెలంగాణ ఉద్యమంతోపాటు పలు సామాజిక అంశాలు ఈ 
శతకంలో ఉన్నాయి. 

రాజశేఖర్‌ గేయకవి కూడా. ఆయన రచించిన “బంగారు తెలంగాణం” గేయ 
సంపుటి అముద్రితం. 

5.56. మునిగ్యాల బాలయాఖ్యుడు : 

“సుజ్ఞాన బోధామృతం” 1998 జనవరిలో ప్రబ్బావీరయ్య శ్రేష్టి ప్రచురించారు. 
ముత్తాయిపల్లి గ్రామవాసి ఈ కవి. అచల సిద్ధాంత రచనలు చేశాడు. “భ్రమవాహిని” 
అనే అముద్రిత యక్షగానం ఇతని రచన. 

ముగిగ్యాల బాలయాఖ్యుడుతాను శ్రీరాజలింగయార్య (ప్రియశిష్యుడనని 
చెప్పుకున్నాడు. ఆయన రచనను శ్రీమయటబ్రహ్మ లక్ష్మణాచార్య పరిష్కరించాడు. 

“విద్యనేర్పిన గురు బట్టు వెంకట్రాజు 

పద్యముల చందంబు పరగదెల్పె 

నా మాహ్రుపితృల ననుదినము మదినమ్మి 

వ్రాయబూనితి గ్రంథ పరమోహమిముకు” 

అంటూ అవతారిక పద్యాలు రాశాడు. వంశావళి, సజ్జనస్తుతిని చేశాడు. 

భక్తులార మీరు రండి - నా వద్ద నున్నది దీసుకొనండి॥ 
శక్తి కొలది మీకు బోధజేసేదాను - భుక్తి కొరకు గా 
బోధించుటిదిలెస్స 11 


అని భక్తి చింత మోక్ష చింత కల్గిన తత్వము - ఆట- రచన చేశాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 75 


5.57. రుంజ కె.యాదగిరి భాగవతార్‌ : 

చిన్న శంకరం పేట మండలం రుద్రారం గ్రామ నివాసి ఆయన. 1997లో 
భజన తత్త కీర్తనలు రాశాడు. వాటిని “శ్రీ జీవబ్రహ్మైక్య బోధామృత తత్త్వకీర్తనలు”గా 
ప్రచురించాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్వర్గ పురుషార్థాలకు సంబంధించిన 
సాంఖ్య, తారక, అమనస్మాలిత భావార్థాలతో భక్తకోటి కొరకు ఈ రచన చేశాడు. ఈ 
రచనలకు అన్వయార్థం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది అచల బోధ 
సంబంధమైంది. ఈ ప్రాంతమంతా అచలతత్త్వ వ్యాప్తిని కల్లి ఉన్నది. ఒకవైపు 
బసవబోధనలు - రచనలు, మరొక వైపు అచలతత్త్వం నాటి చైతన్యాన్నిచ్చిన 
మార్గాలైనాయి. 

5.58. మాసాయిపేట యాదగిరి మాదిగ : 

“'యాది'గా 'మనాదియాదిగా సాహితీ ప్రియులకు సుపరిచితుడు మాసాయిపేట 
యాదగిరి మాదిగ. మాసాయి పేటలో 12. 12. 1973లో జన్మించాడు. తల్లి శారద, 
తండ్రి యెరుపుల నర్సయ్య. 

యాదగిరి “మనాది యాదిపాటలు (2015) త్యాగాల దోసిలి (2016-17) 
పాటల సంపుటులు వచ్చాయి. ఆయన స్వయంగా రచించి పాడే ప్రజావాగ్గేయకారుడు. 
మాసాయిపేట రైలు దుర్శటనలో అసువుల బాసిన పిల్లల కోసం “రాలిన పూలు” 
పాటల సి.డి.ని ఆవిష్కరించాడు. 

యాదగిరి జన సాహితి మెదక్‌ జిల్లా యూనిట్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన 
కవి. గుట్కా మద్యపాన వ్యతిరేకోద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. గొప్ప చదువులు. 
చదవకపోయినా సమాజాన్ని అధ్యయనం చేశాడు. “చిన్నబోయిన సిందాట, నష్టమేమి 
నాయుడా!” హైదరాబాద్‌ మనది మొదలైన మంచి పాటలు ఎన్నో రాశాడు. తెలంగాణ 
ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించాడు. 

సందర్భం ఎంతవరకైనా ఈ క్రమంలో 'మెతుకు” కాట్రగడ్డ దయానంద్‌ కవితా 
సంపుటిని పేర్కొనాలి. ఆయన మెతుకు మట్టిపోరు, ఉద్యమాలను, మనుషులను, 
సంబంధాలను ప్రేమించి రాసాడు. డా॥ నందిని సిధారెడ్డిగారు “రెండు ప్రాంతాల 
నడుమ ప్రవహించిన కవిత్వం” గా కవి హృదయాన్ని ఆవిష్కరించారు. 


76 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


కథా సాహిత్యం 


మెదక్‌జిల్లా కథాసాహిత్యమంతా జీవిత సంఘర్షణలో నుంచి వచ్చిందే. 
బృహత్మథ కర్త గుణాఢ్యుడు శాతవాహన కాలంలో కొండాపూరులో నివసించాడు. 
నాటినుండి పరిశీలించినా ఇక్కడి కథాసాహిత్యానికి ఒక ప్రత్యేకత, సమయ, సందర్భాల 
క్రమమూ అవగతమవుతాయి. ఈ నేల స్పర్శంతా ఆ వారసత్వాన్నే పుణికిపుచ్చుకున్నది. 

విద్య అందరికీ అందుబాటులోలేక చైతన్యం, వేగవంతంగా విస్తరించే మార్గాలు, 
మాధ్యమాలు లేక, అణవేత అసమానతలు, వివక్షతలు స్థాయిమీరి ఉండడం 
సౌలభ్యాలు, సౌకర్యాల లేమితనం, స్వాతంత్ర్యానంతర పరిణామాలలో స్టానికేతరుల 
మితిమీరిన పెత్తనం దీర్హకాలికమైన వెనకబాటుతనంలోకి నెట్టివేశాయి. ఆరోజులలో 
ఏమైనా కదలిక ఉన్నది అంటే, అది భక్తి, భజనలు యక్షగానాది ప్రజాకాళారూపాల 
సమీకరణ. ఆ సంస్కృతి నిలబెట్టిన ప్రోత్సాహమే. ఇక్కడి సాహిత్యంపై ప్రక్రియల 
మీదా ఆ ప్రభావాలన్నీ ఉన్నాయి. ఎటువంటి విపత్మర పరిస్థితులలోనూ ఇక్కడి 
సాహిత్యాలు అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాయి. మంజీరా రచయితల సంఘం “మెతుకు 
కథలు’ ఉమ్మడి మెదక్‌ జిల్లా కథారచయితను సాహిత్యాన్ని ఒక్క దగ్గరకి తీసుకొచ్చాయి. 
ఇట్లాంటి జిల్లా కథల సంకలనాలు ఇవాళ తెలంగాణ సాహిత్య నిర్మాణానికి 
దీపస్తంభాలైనాయి. 
5.59. వెల్లుర్తి మాణిక్యరావు : 

వెల్టుర్తి గ్రామ నివాసి వెల్లుర్తి మాణిక్యరావు. 40 వరకు కథలు రాశాడు. 
కొందరు ప్రసిద్ధ కథా రచయిత సురవరంతోనూ, దేశబంధు సోదరులతోనూ కలిసి 
కథాచర్చలు చేశాడు. 
5.60. టేకుమాల్‌ ప్రభురెడ్డి : 

టేకుమాల్‌ ప్రభురెడ్డి చిన్న శంకరం పేట మండలం దర్శల్లి గ్రామంలో 1947లో 
జన్మించాడు. 1967 నుండి 1974 వరకు కథలు, నవలలు, వ్యాసాలు రాశాడు. 
ఆమె నవ్వింది, పిశాచాలు, నవలలు తెలంగాణ భాషలో రాసిన "నాలో ప్రత్యేకత 
ఏముంది”, గుడిసె కథలు ఆయన ప్రముఖ కథలు. 1973-1974 సంవత్సరాలలో 
వచ్చిన సన్నజాజి సచిత్ర మాసపత్రిక సంపాదకుడుగా రైతుగా తన వృత్తి ప్రవృత్తిని 
ఎంచుకొని కథాసాహిత్యాన్నే పరమ లక్ష్యంగా భావించాడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 77 


5.61. పడాల రాములు : 

మెదక్‌ దగ్గరలోని కూచన్‌పల్లి గ్రామంలో 1954లో జన్మించాడు. బలి, సౌందర్య, 
ఆక్టోపస్‌ వంటి 20కిపైగా కథలు రాశాడు. అవి ఆయనను కథకుడిగా నిలబెట్టాయి. 
5. 62. దోర్చల బాలశేఖరశర్మ : 

దోర్చల బాలశేఖరశర్మ 1961లో రామాయంపేటలో జన్మించారు. 40 కథలు, 
రెండు నవలలు రాశాడు. పలు అనువాదాలు చేశాడు. సైన్స్‌ వ్యాసాలు రచించాడు. 
సైన్స్‌ను కథల్లో చెప్పే పద్ధతిని అనుసరించాడు. 
5.68. తుంగని రాములు (1953-2015) : 

తుంగని రాములు మెదక్‌లో జన్మించాడు. మంచి కథలు రాశాడు. 'మెతుకు 
కథిలలో ఆయన కథ 'జిమ్మల కల్లం” ప్రచురితమైంది. 
5.64. బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ : 

బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ “పల్లె పూలవాని కథా సంపుటి వచ్చింది. సుమారు 
40 కథలు రాశాడు. “మెతుకు కథలు” సంపాదకత్వం వహించాడు. ప్యారక 
శేషాచార్యులు, రాయారావు సూర్యప్రకాశరావు, ఎం.డి. అహ్మద్‌లు కథారచయితలుగా 
సాహితీ లోకానికి సుపరిచితులు. వారి రచనలు మెతుకు కథలు” కథా సంకలనంలో 
అచ్చయినాయి. 

ప్రవాస కవులు, రచయితలు 

“ప్రవాసి అనగానే “ప్రవాసాంధ్రులు అనే స్థాయిదాక ఆ పదాన్ని గతంలో 
వాడారు. విదేశాలలో ఉన్నవారనే కాదు ఆధునిక కాలంలో దాని అర్ధం అనేక “ప్రవాసి 
కోణాలలో ఉన్నది. 

నిఘంటువు ప్రకారం పరదేశవాసము, పరదేశ గమనము అనే అర్థాలున్నాయి. 

“ప్రవాసంబొయిండు, సంచారం బట్టిండు, దేశం బోయిండ్రు” అనే పదాలు 
ఇక్కడనేకాక తెలంగాణ ప్రాంతమంతా వ్యాప్తిలో ఉన్నది. తూర్పుదేశం, పడమటి 
దేశం వంటి పదాలు జానపద సాహిత్యంలో కనిపిస్తాయి. అశ్మకదేశం, మంజీరికాదేశం 
సుపరిచితాలే. 

తాముపుట్టి పెరిగిన స్వస్థలాన్ని వదిలి అనేక జీవన సంబంధిత కారణాల 
వలన స్థానికేతర ప్రాంతాలలో నివసిస్తున్నవారు ప్రవాసులు. వారు సాహిత్యరంగానికి 


78 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


చేసిన సేవ సాహిత్య సేవ అవుతుంది. ఇవాళ “వలసి అనే పద్యాన్ని ఉపయోగిస్తున్నాం. 
తెలంగాణలో ఇది భిన్నంగా సాద్భశమవుతున్నది. 

అనాదిగా రాచరిక పాలకుల దౌర్జన్యంవల్ల, రజాకార్ల అకృత్యాలు నిర్బంధాలు, 
కరువుకాటకాలు, ఉద్యోగార్థం ఎన్నో కారణాలుగా జనం ప్రవాసం బట్టడం జరిగింది. 

పరరాజ్యాలు, పరదేశం విదేశ గమనం వంటి పదాలు భావదూరాన్ని 
5.65. గద్దర్‌ : 

ప్రజాయుద్ధనౌకగా ఆదరాభిమానాలు చూరగొన్న గద్దన్‌ తూప్రాన్‌లో 1949లో 
జన్మించాడు. నక్సలైట్‌ ప్రజా ఉద్యమంలో నుండి కలం గళంతో ఎదిగిన ప్రజా 
వాగ్గేయకారుడు. శ్రీశ్రీ తన కవిత్వం ద్వారా ఆకాశమార్గాన దూరంగా వెళుతున్న 
జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టిస్తే, గద్దర్‌ తన గొంతుకతో జనం గుండెలు 
తాకే మార్గం వేశాడు. ఆయన పాట పీడిత జనానికి ఆలోచనా చక్షువుల నిచ్చింది. 
ఆయన పూర్తి పేరు గుమ్మడి విఠల్‌రావు. 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ 
ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించాడు. తొలుత బుర్రకథ కళారూపం ద్వారా 
ప్రవేశించి వేలాది పాటలు, సినిమాగేయాలు రాశాడు. తెలంగాణ ఉద్యమంలో 
“పొడుస్తున్న పొద్దుమీద” అంటూ ఆయన ఆలపించిన పాట ప్రజలను ఉర్రూత 
లూగించింది. అట్టడుగు వర్గాలు దళితుల మీద జరిగిన దాడులను, కింది స్థాయి 
వారి మీద జరిగే అవమానాలను వాటి కారణాలను తనదైన పద్ధతిలో విశ్లేషించి 
కారకులను ప్రశ్నించాడు. ఆయనకు 2011లో నంది అవార్డు వచ్చింది. తెలంగాణ 
ప్రజాఫ్రంట్‌ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించాడు. అల్వాల్‌-భూదేవి నగర్‌లో 
నివసిస్తున్నాడు. 

ప్రజాపోరాటాల యుగంలో పాటశక్తివంతమైందని గద్దర్‌ రుజువు చేశాడు. 
5.66. మోతుకూరి అశోక్‌ కుమార్‌ : 

మోతుకూరి అశోక్‌కుమార్‌ మెదక్‌ జిల్లా బూరుగుపల్లిలో 10.06. 1961లో 
జన్మించాడు. అమ్మ కాశమ్మ నాన్న రాజయ్య. ఆయన మంజీరా రచయితల సంఘంతో 
ఎదిగిన కవి. ఆయన రచనలు. 1. సంతకం కవిత్వం, 2. కొల్పులోల్ల కవిత్వం, 
8. పిట్టగూడు, 4. కలలవాకిలి కవితా సంపుటులు అచ్చయినాయి. మెతుకు కథలలో 


ఆధునిక సాహిత్య చరిత్ర 79 


ఆయన కథ వచ్చింది. కుందుర్తి-రంజని అవార్డు, శారద రవీంద్ర అవార్డు సహృదయ 
సాహితి విశాఖ అవార్డులు వచ్చాయి. 
మోతుకూరి అశోక్‌ కుమార్‌ ఉద్యోగార్థం నిజామాబాద్‌ జిల్లాకు వెళ్ళారు. 


“ఊరు భాళీ చేయించినపుడు 
జబర్దస్తీగా మోటరెక్కించినపుడు 
పెళ్ళాం పిల్లలకళ్ళు విరగొట్టి 
ఇల్లు చిందరవందర చేసి....” 


గుట్టకొకర్ని చెట్టుకొకర్ని చేసిన వాస్తవాలను కవిత్వీకరించాడు. 
ర్‌.67. సి.హెచ్‌ మధు : 

సి.హెచ్‌. మధు 1945లో రామాయంపేటలో జన్మించారు. వెయ్యికి పైగా 
కవితలు, అనేక కథలు రాశాడు. వామపక్ష ఉద్యమాలతో సాహిత్యంతో దగ్గరగా 
పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో శక్తికొలదిగా సమావేశాలలో పాల్గొన్నాడు. సాహిత్య 
సృజన చేశాడు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో నివసిస్తున్నాడు. 
5.68. కీ.శే. డింగరి నరసింహాచార్యులు : 

డింగరి నరసింహాచార్యులు మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించాడు. కథలు, 
కవిత్వం, వ్యాసాలు రాశాడు. 1965లో “సాహితీవికాస మండలి” సంస్థ ప్రచురించిన 
“'చతురంగంి కథల సంపుటి (తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన రెండో కథా 
సంకల్పం)లో ప్రచురించబడిన 'వక్రరేఖలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 
ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. 
5.69. దాక్టర్‌ బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ : 

ఉద్యమం రచనలతో ఆచరణాత్మకతతో సాహితీరంగంలో సేవలందించిన 
బెల్లంకొండ సంపత్‌కుమార్‌ నార్సింగి (మండలం) నుండి హైదరాబాద్‌కు ప్రవాసం 
పోయాడు. ఆయన 7.7.1965లో జన్మించాడు. ఆయన పుట్టి పెరిగిన ఊరు 
ఉద్యమానికి తల్లి వంటిది. 'దేశబంధు” పత్రిక నడిపిన వడ్డేపల్లి సోదరులు సన్నిహిత 
బంధువులు, తాతగారి అమ్మ, జ్వాలాముఖిగారి అమ్మ అకృచెల్లెళ్ళ పిల్లలు. రెండు 
కుటుంబాల సాహిత్యగోష్టులు, చర్చలు, తాత చిన్నతనం నుండే సాహిత్యాన్ని పరిచయం 
చేయడం ఆయన రచనల నేపథ్యాలు. తొమ్మిదవ తరగతి నుండే పత్రికలలో ప్రచురించే 


80 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


రచనలు చేశాడు. మరసం ద్వారా (ప్రేరణ పొందాడు. ప్రారంభంలో మరసం సభలకు, 
కవిత్వ పరిష్కరణ కోసం డా॥ నందిని సిధారెడ్డి వద్దకు వెళ్ళాడు. నార్సింగి, చేగుంటల్లో 
మిత్రులతో మరసం సభలు నిర్వహించడంలో కీలకమైన వారిలో ఒకడు. అనంతరం 
నార్సింగి కేంద్రంగా జనసాహితి మెదక్‌జిల్లా యూనిట్‌ అప్పన్నగారి గోపాలరావు 
(కన్వీనర్‌గా) నేతృత్వంలో ఏర్పడింది. ఈ సాహితీసంస్థలో కృషి చేశాడు. 

తండ్రి, చిన్నాయనలు 1969 తెలంగాణ ఉద్యమంలో పోలీసుల నిర్బంధంలోకి 
వెళ్ళిన సంఘటనలు ఆయనను కలిచివేశాయి.. 1987-90లలో తెలంగాణ అనే 
పదం వాడినందుకు అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. బి.కొండల్‌రెడ్డి రాజకీయ 
తాత్వికత ఆయనకు (ప్రేరణ. ఒకవేకువకోసం కవిత్వం, తెలంగాణ విసృతవీరుడు 
కేవల్‌ కిషన్‌, పల్లెపూలవాన (కథలు), బాల్యం బతుకు కథలు, అక్షరశిల్సి వేముగంటి, 
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ (బయోగ్రఫీ తెలుగు అకాడమి ప్రచురించిన 
మోనోగ్రాఫ్‌) తొలినాళ్ళ సోయి (తెలంగాణ సాహిత్యకాడమీ ప్రచురణ) సంపాదకత్వం 
“మెతుకు కథల) సంపాదకత్వం ఇతని ముద్రిత రచనలు. 

సాహితీ సంఘాలు 

ప్రజలను, స్థానీయతను, జీవన విధానాన్ని నిలబెట్టడంలో పోరాటాలలో 
పరివర్తనలోనూ సాహితీ సంస్థలు గణనీయమైన పాత్రను పోషించాయి. తెలంగాణ 
స్వరాష్ట్ర సాధన దాకా ఇందుకు చరిత్ర నిండా రుజువులున్నాయి. 

1964 సంవత్సరానికి పూర్వం ఉమ్మడి జిల్లాలో వివిధ రచయితల సంఘాలు 
వివిధ పేర్లతో ఉండేవి. అవి అన్ని ప్రాంతాలలో కొద్దో గొప్పగనో పనిచేసినవే. వాటిలో 
మెదకు కవులు, రంగనాథ సరస్వతీ సదనము (అందోలు) కోహీరు సాహిత్య సమితి, 
సాహితీ వికాసమండలి (సిద్దిపేట) తెలంగాణ రచయితల సంఘశాఖ సంగారెడ్డి, 
మెదక్‌ సాహిత్య సాంస్కృతిక సంఘం, సమిష్టి రచయితలు వంటి వాటిలో కవులపై 
స్నేహ బాంధవ్యాలపై ప్రాంతీయాభిమానంపై మక్కువతో భిన్న ప్రాంతాలవారూ 
సభ్యులుగా కార్యకర్తలుగా అభిమానులుగా పనిచేశారు. ముడుంబై రంగకృష్ణమా 
చార్యులు సాహితీ మిత్రుల తోడ్పాటుతో ఏకీకృత సంస్థను ఒకదానిని తీర్చిదిద్దడానికి 
శ్రీకారం చుట్టారు. ఆకృషిలో భాగంగా మఠం సిద్ధివీరయ్య అధ్యక్షతన 12.02. 1964 
శివరాత్రి పర్వదినాన మెదక్‌ మండల రచయితల సంఘం స్థాపించబడింది. ఈ 
సంస్థ కవిసమ్మేళనాలు, సాహిత్యోపన్యాసాలు నిర్వహించింది. 1965 ద్వితీయ 


ఆధునిక సాహిత్య చరిత్ర 81 


వార్షికోత్సవంలో “సమర్పణ” కవితాసంకలనాన్ని తెచ్చింది. మెదక్‌, నర్సాపూర్‌ 
రామాయంపేట పట్టణాలలో మెదక్‌ మండల రచయితల సంఘం చురుకైన పాత్రను 
పోషించింది. పంచమ వార్షికోత్సవం 1969 సంగారెడ్డిలో జరిగింది. మల్యాలదేవీ 
ప్రసాద్‌ రచించిన 'మెదక్‌ మండల సాహిత్య చరిత్ర వెలుగులోకి రావడంతో చాలా 
విషయాలు తెలియవచ్చాయి. రచయితల సంఘం మెదకు కవుల చరిత్ర, విజ్ఞాన 
సరస్వం అచ్చువేయాలని ప్రయత్నించింది. తగిన ఆర్థిక శక్తి సమకూరక పోవడమూ 
ఒక కారణంగా అది సఫలం కాలేదు. 

మెదక్‌ జిల్లా రచయితల మహాసభల పేరిట మెదక్‌ మండల రచయితల 
సంఘం వార్షికోత్సవ విశేషసంచికలను ముద్రించింది. ఇవి ఆనాటి గొప్ప సాహిత్య 
సంపదకు చారిత్రక ఆధారాలు. 1976 నుండి ఇక్కడ “మెదక్‌ మండల సాహిత్య 
పరిషత్తు” శాఖలు పనిచేశాయి. మెదక్‌ జిల్లా గోమారం వాస్తవ్యులైన శాస్త్రుల 
రఘురామశర్మ, ముదిగొండ ఆంగీరస శర్మ వంటి వారు పరిషత్‌ కోసం విశేష కృషి 
చేశారు. 1982 దాకా పనిచేసి సంస్థ తరువాత తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ 
సంస్థ “రసతరంగాలు” కవుల సంకలనాన్ని ప్రచురించింది. నర్సాపూర్‌ శాఖనుండి 
సంకలనం వచ్చింది. 

1984వ సంవత్సరంలో రామాయంపేట నుండి యువ సాహిత్యకారులు 
“రమ్యభారతి” సాహితీ సంస్థను ఏర్పర్చుకొని కవిసమ్మేళనాలు, సాహిత్యోపన్యాసాలు 
నిర్వహించారు. 

మెదక్‌ పట్టణంలో మెదక్‌ స్టడీ సర్మిలొ వర్తమాన సాహిత్య కృషికి నాంది 
వేయడం ఒక చైతన్యం, సాహిత్య ప్రతీక. డా.నందిని సిధారెడ్డి, ఏలేశ్వరం 
నాగభూషణాచార్య వంటి మిత్రులతో ఏర్పర్చిన స్టడీసర్మిల్‌ విస్తరణ రూపంగా 1986లో 
మంజీరా రచయితల సంఘం ఏర్పడింది. మరసం శాఖలలో సిద్దిపేట తర్వాత మెదక్‌ 
బలమైన గొంతుకను వినిపించింది. 

అప్పన్నగారి గోపాలరావు నేతృత్వంలో 1990 నుండి తాలూకా కేంద్రాలలో 
యువకవులను కలుపుకుంటూ 'జనసాహాతి మెదక్‌ జిల్లా యూనిటొ కార్యశాల శిక్షణలను 
ఏర్భర్శింది. 1993 నుండి సంస్థ వేదికగా ప్రముఖ/లైన కవుల జయంతులు, వర్ధంతులు 
నిర్వహిస్తూ మద్యపానం, గుట్కా వరకట్నం, వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా 
వనిచేసింది. కవిన మ్మేళనాలు నిర్వహించింది. ప్రమాదాల అంచున ఉన్న 
ప్రజాకళారూపాలను రికార్డు చేసింది. 


82 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


1996లో కళాకారులకు నిరంతర కార్యశాల నడపాలని బెల్లంకొండ 
సంపత్‌కుమార్‌ రామాయంపేటలో మంజీరా సాహిత్య సమాఖ్యను ఏర్పర్పాడు. 
అంతరించిపోతున్న బాణీలు, కళలు, కళారూపాలు పునర్వికాసం చెందే విధంగా 
ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో ప్రతి మూడునెలల 
కొకసారి నిర్వహించారు. 

1998లో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సాహిత్య సమాలోచనం సాహితీ 
సంస్థ మెదక్‌ పట్టణంలో ప్రారంభమైంది. నెలనెలా కొత్త పుస్తకాల అధ్యయనం, 
రచనలను బలోపేతం చేసుకోవడం వంటి మంచి లక్షణాలను ప్రబోధించిన సంస్థలో 
ఉపాధ్యాయులు, ఇతరులూ సభ్యులుగా చేరారు. ఈ సంస్థకు స్థానికంగా బి.కొండల్‌రెడ్డి, 
ఏలేశ్వరం నాగభూషణాచార్య, లింగయ్య, రాధాకిషన్‌ మొదలైన స్థానికులు 
సహకరించారు. 

కవితా సంకలనాలలో 'కదలికి మంజీరా రచయితల సంఘం మెదక్‌ తాలూకా 
కార్యాలయం ఫతేనగర్‌ మెదక్‌, సిద్దిపేట 1986లో వచ్చినప్పటికి మెదక్‌ పట్టణ 
ప్రాధాన్యతను కల్లి ఉంది. సంకలనానికి రాసిన “మామాటి తాలూకా శాఖ మెదక్‌ 
అని ఉన్నది కనుక మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్రలో లిఖించడం భావ్యం. “కదలిక 
చీకటి బుతుకుల్లో వెన్నెలై విస్తరిస్తుంది” అని డా॥ దాశరథి మంజీధ్వనిని 
ఆవిష్కరించాడు. డా.సినారె కదలికకు కవితాత్మక స్వాగతం రాశాడు. 

మెదక్‌ జిల్లా జనసాహితి యూనిట్‌ 'స్పందని పాటల- కవితల సంకలనాన్ని 
తెచ్చింది. నిత్యనిర్భంధాలలో పోరాటాలలో ఉద్యమిస్తున్న ప్రజలకు అంకిత మిచ్చింది. 
ఇది 1995 జనవరిలో వెలువడింది. సత్తెన్న, ఎన్నార్‌, నాకిన్‌, కె.రాజయ్య, రావెన, 
లింగన్న చందర్‌, జి.రత్నం, మిత్ర, శోధన్‌, నక్షత్రం వేణుగోపాల్‌, సంపత్‌, 
వి.మనోహర్‌, విస్ఫోటన, రాధాకిషన్‌, గోపాల్‌ పేరిట రచనలున్నాయి. 

మెదక్‌ జిల్లాలో ప్రతి రచయితల సంఘం తమ మార్గంలో సంకలనాలను 
ప్రచురించి కొత్త తరాన్ని ప్రోత్సహించాయి. వాటిలో 'రసతరంగాలు, సమర్పణ, మెతుకు 
సీమ కవన సీమలు మొదలైనవి వచ్చాయి. మంజీరా రచయితల సంఘం నుండి 
“ఇలాకి కవితా సంకలనం వలన్‌దాస్‌ వెంకటేష్‌ గుండం మోహన్‌రెడ్డి సంపాదకత్వంలో 
(డిసెంబర్‌ 2011) లో వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న దశలో 
వచ్చింది. ఇది కవితలు, పాటల సంకలనం. 


ఆధునిక సాహిత్య చరిత్ర 83 


పత్రికారంగం 


వెల్టుర్తి మాణిక్యరావు ఆనాటి చేయితిరిగిన పత్రికా రచయితగా పేరుగాంచాడు. 
గోలకొండ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారితో సహసంపాదకత్వ బాధ్యతలు 
నిర్వహించాడు. ఉర్దూ పత్రికా రంగంలో మాడపాటితో సహకరించాడు. 

రామాయంపేట నుండి శ్రీ భూమాజి ఆధ్వర్యంలో “చైతన్యం” లిఖిత పత్రిక 
వచ్చింది. తర్వాతి కాలంలో ఇక్కడి నుండి “కిరీటి” పత్రిక వెలువడింది. మెదక్‌ 
మండల సాహిత్య పరిషత్‌పక్షాన మనోహరశర్మ “సాహితీ మంజీర” అనే పత్రిక 
నడిపాడు. మెదక్‌ స్టడీ సర్కిల్‌ పక్షాన సాహితీ సంచలనాలకు శ్రీకారం జరిగింది. 
1982లో పెద్దశంకరం పేట మండలం మక్తా లక్షాపూర్‌ నుండి జయదేవులు అనే 
రచయిత ఊరువాడ పత్రిక నడిపారు. 

ముగింపు 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, అనేక రంగాలలో నిర్మాణంవైపు 
పరుగులు తీస్తున్నట్టుగానే, సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని పటిష్టంగా నిర్వహించడం 
అత్యంత ఆవశ్యకమైంది. ఆకృషిలో భాగంగా విస్కృతికి, అలక్ష్యానికి తావులేకుండా 
తెలంగాణ సాహిత్య అకాడమి ముప్పయ్యొక్క జిల్లాల సాహిత్య చరిత్రల రచనా ప్రక్రియకు 
శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. 

ముప్పయ్యొక్క జిల్లాల సాహిత్య చరిత్రల్లో ఇది “మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర”. 

మెదక్‌ జిల్లాకు విలక్షణమైన సాహిత్య చరిత్ర సంస్కృతి, వారసత్వం ఉంది. 
శాతవాహనుల పాలనాక్రమం గల మెదక్‌ జిల్లాకు గల ప్రాచీన చారిత్రక 
సాహిత్యవారసత్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. బాదామీ చాళుక్యులు, 
రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, 
అసఫ్‌జాహీలు, స్థానిక రాజుల పాలనలో - సంస్థానాలలో ఇక్కడ సాహిత్యం సృజన 
కొనసాగింది. 

భౌగోళికమైన ఎల్లల మీదనే జీవకోటి నిర్మాణం జరిగింది. దానితో మానవాభ్యు 
దయం పెనవేసుకున్నది. భౌగోళిక స్వరూపం లేనిదే సమాజం, సాహిత్యం లేదు. 
అందువల్ల భూమిక పాత్రపోషించే భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించడం 


84 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


ముఖ్యమైంది. ఈ సమీక్ష అనంతరం అదేవరసలో స్థానిక రాజుల పర్యంతం సాహిత్య 
వికాసం చరిత్ర క్రమాన్ని, సామాజిక పరిస్థితులను సంస్కృతి వారసత్వాన్ని వివరించాను. 

సాహిత్య చరిత్రలో శాసన చరిత్రను ఒక భాగంగా చూడాలి. ఈ శాసనాలకు 
నాటి పాలనతో, సమాజంతో, గల సంబంధాలను విశ్లేషించాను. 

మెదక్‌ జిల్లా ప్రాచీన సాహిత్య చరిత్ర శోధనలో 1. ప్రబంధ పూర్వయుగం, 
2. ప్రబంధ కవులుగా విభజించాను. 

జిల్లా అధునిక సాహిత్య చరిత్రను పునర్వికాస తొలిదశ క్రీ.శ. (1800-1980 
యక్షగాన వికాసం, పునర్వికాస మలిదశ (క్రి.శ. 1930-1970) వరకు స్వీకరించాను. 

మెదక్‌జిల్లా వర్తమాన సాహిత్యం అనేక ఉద్యమాల ద్వారా అందిన చైతన్యంతో 
అస్తిత్వ ఆకాంక్షలతో అల్లుకొని ఉంది. 

మెదక్‌ జిల్లాలో కవిత్వ ప్రక్రియ ఎక్కువగా వచ్చింది. తర్వాతస్థానం కథకు, 
ఆ తర్వాత నాటక ప్రక్రియకు ఉన్నది. నాటకాలు,యక్షగానాలు,రూపకాలను జిల్లా 
రచయితలు తాము రచించినంతగా (ప్రచురించలేదు. అవి ప్రదర్శనం రూపంలో 
సమాజానికి పరిచయ మయ్యాయి. 

మెదక్‌జిల్లా నుండి ఇరత ప్రాంతాలకు వెళ్ళిన ప్రవాస రచయితల సాహిత్య 
కృషిని అధ్యాయాంతంలో రేఖామాత్రంగానైనా స్మరించడం ఆవశ్యకమని ఆయా 
రచయితలనూ పేర్కొన్నాను. జిల్లాలో పత్రికారంగ (ప్రస్తావన కూడా జరిగింది. 

ఈ మొత్తం ఐదు అధ్యాయాలతో మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర రూపుదిద్దుకున్నది. 
ఎక్కడా అతిశయోక్తులకు తావు నీయకుండా నిష్టాక్షికదృష్టితో ఈ రచనచేశాను. 

జిల్లాలో కవిత్వం రాసిన వాళ్ళు, మిగతా సాహిత్య ప్రక్రియలైన కథ, వ్యాసం, 
పరిశోధన, నాటకం వంటి ప్రక్రియలనూ నర్విహించారు. ఉద్యమాలలో వివిధ సాహిత్య 
ప్రక్రియలలో అనివార్యంగా ముందు నిలబడ్డారు. 

జిల్లాలో స్త్రీవాదం, దళితవాదం బిసి మైనార్టీ వాదాలు జిల్లా సాహిత్యం రాస్తున్న 
కవులు రచయితలు ఉన్నా విరివిగా వారి పుస్తకాలు అచ్చుకాలేదు. బలంగా ఒక 
ప్రక్రియకు రచయితలు అంకితంకాలేదు. తెలంగాణ అస్తిత్వ వాదం; తొలినాళ్ళ 
ఉద్యమం మలిదశ ఉద్యమం రాష్టావిర్భావం మొదలైన ప్రధాన సందర్భాలలో రచనలు 
వచ్చాయి. తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావ వికాసాలు రాష్ట్రానికి దిక్సూచి, 


ఆధునిక సాహిత్య చరిత్ర 85 


సోయినిచ్చి తోవచూపాయి. అటుతర్వాత సింగడి తెలంగాణ రచయితల సంఘం, 
తెలంగాణ సాహిత్య సమాఖ్య వంటి సంస్థలు, సోయి వంటి పత్రికలు ప్రభావ వంతంగా 
పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రావిర్భావానంతరం తెలంగాణ రచయితల సంఘం శాఖలు 
విస్తరించాయి. 

మెదక్‌ జిల్లా రచయితలు, రచనల చెరువు సాహిత్య వేదిక నెలనెలా సాహిత్య 
కార్యక్రమాలు - నెలబులిటెన్లను ప్రచరణలను నిర్వహిస్తున్నది. 

మెదక్‌ జిల్లాలో ప్రతి మట్టిరేణువుకు చరిత్ర ఉంది. అది సాహిత్యంలో 
ప్రతిఫలించింది. తెలంగాణ సాహిత్య చరిత్ర ఇన్నాళ్ళకు సాకారమయ్యే దిశలో 
ముప్పయ్యొక్క జిల్లా సాహిత్య చరిత్రల రచన చరిత్రలో మైలురాయి వంటిది. అందరికీ 
చేరువలో తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం సాకారం కావాలని ఆశిద్దాం. 


86 మెదక్‌ జిల్లా సాహిత్య చరిత్ర 


1) 
2) 
3) 
4) 
5) 
6) 
7) 
8) 
9) 
10) 
11) 
12) 
13) 
14) 


15) 
16) 
17) 
18) 
19) 


6. ఉపయుక్త గ్రంథసూచి 


దేవీ ప్రసాద్‌, మల్యాల మెదక్‌ మండల సాహిత్య చరిత్ర 1969. 

శంకరరావు నూతి, టేక్మాల్‌ చరిత్ర 2005. 

మంజీరా రచయితల సంఘం, బులిటెన్లు 1986 

మెదక్‌ స్టడీ సర్కిల్‌ బులిటెన్లు. 

పది వసంతాల మ.ర.సం. పదేళ్ళ మహాసభల సంచిక 1996. 

ఇరవయ్యేళ్ళ పరవళ్ళు, మ.ర.సం., చరిత్ర సిద్దిపేట. 

మాణిక్‌ ప్రభు పి. మెదక్‌ జిల్లా గ్రామనామాలు, 1995. 

రఘురామశర్మ, శాస్తుల, మెదకు సీమ విజ్ఞాన సర్వసం 2001. 

బాల శ్రీనివాసమూర్తి గుమ్మన్నగారి, సాహితీ మంజీర, 1998. 

మాణిక్యరావు, వెల్టుర్తి హైదరాబాద్‌ సంస్థానంలో స్వాతంత్రోద్యమం 1984. 
లక్ష్మణ శాస్త్రి, చిదిరె, మెతుకు రాజుల చరిత్ర 1980. 

వ్యాసమంజీర, వివిధ రచయితల వ్యాస సంకలనం సిద్దిపేట 1988. 
వీరయ్య, ముబార్మపురం, మెదక్‌ జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు. 
వేణుగోపాల్‌, అమ్మంగి, (సం) మెదక్‌ జిల్లా రచయితల మహాసభల పదిహేనవ 
వార్షికోత్సవ విశేష సంచిక సదాశివపేట 1979. 

సురవరం ప్రతాపరెడ్డి (సం) గోలకొండ కవుల సంచిక. 19834. 

సిధారెడ్డి, నందిని, ఆవర్తనం సాహిత్య వ్యాసాలు, ఆగస్టు 2001. 
శ్రీనివాసాచార్యులు, మెతుకుసీమ (శుభకృత్‌ (శ్రావణము). 

సోయి సంచికలు : తెలంగాణ రచయితల వేదిక (తెలంగాణం) 2001-2002. 
సంపత్‌కుమార్‌, బెల్లంకొండ 20వ శతాబ్దపు మెదక్‌జిల్లా రచయితల సాహిత్యం 
వివిధ ధోరణులు. 

స్వీయ సిద్ధాంత (గంథం (ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు 
సమర్పించినది) ఏప్రిల్‌ 2009. 

ఇంకా మెదక్‌జిల్లా కవులు, రచయితల ముద్రిత, అముద్రిత ప్రతులు. దినపత్రికలు 
అచ్చువేసిన విశేష సంచికలు. పత్రికావ్యాసాలు. 


87 


